సనాతన సారథి 


సత్య థ ర్మ శాంతి ప్రేమలద్వారా మానవజాతి సామాజిక నైతిక ఆధ్యాత్మిక 
అభివృద్ధికి అర్చితము, 





సంపుటము 34 ఫిబ్రవరి 1991 సంచిక 2 





ముఖచిత్రం: ” శ్రీ సత్యసాయి విద్యాలయాల (కీడోత్సవాలు___ జనవరి 1081 * సందర్భముగా వివిధ 
విన్యాసాలలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులు మరియు ప్రై్రంమరీస్కూల్‌ విద్యార్థులకు 
ప్రత్యేక బహుమతినందజేస్తున్న భగవాన్‌ బాబావారు. 


... విషయసూచిక .... 

కాలము _ కర్తవ్యము — శ్రీవారి దివ్యబోధ igs 29 
భౌతికవిద్యలు _ ఆభ్యాత్మికవిద్య — శ్రీవారి దివ్యబోధ cc 89 
అనిర్వచనీయం _ (పేమస్వరూపం —- శ్రీవారి దివ్యబోధ .... కీర్‌ 
సత్యసాయి [క్రీడారంగం —. కవికుమార్‌ లం డర 
అర్చన — కరుణశ్రీ .=== గలి 
దివ సందర్శనము ఎ. భల్లం తిరుపతిరాజు 

సాధనాపథంలో భారతీయ పరమార్థ వాహిని ___ పాతూరి (ప్రసన్నం ee 





© శ్రీ సత్యసాయి బుక్స్‌ ఆండ్‌ పబ్టి కేషన్స్‌ (టెస్టు 





సంవత్సర చందా : తెలుగు లేక ఇంగ్లిష్‌ ః 
ఇండియా; రూ, 20/-» ఓవర్సీస్‌ : ఎయిర్‌ మెయిల్‌ రూ 140). 
సీ మెయిల్‌ రూ. 10). U.S. $4.5, £25 U.S. $9, £5.00 





ఆం(ధ్ర(పదేశ్‌, అనంతపురం జిల్లా, (పశాంతినిలయంలోని (శ్రీ సత్యసాయి బుక్స్‌ అండ్‌ పబ్లి కేషన్స్‌ (పెస్సులో 
పి, కె. సూరి చే శ్రీ సత్యసాయి బుక్స్‌ అండ్‌ పబ్లి కేషన్స్‌ ట్రస్టు” తరపున ము[ద్రింపబడి, (ప్రచురింపబడినది. 
సంపాదకుడు ౩ వి. కే. నరసింహన్‌, 


OE 


a శ. 


గ్‌ 
విలనే అజో! 


ere alc "Pee 
Hoag, 


Mu Pa 


1 greeter Hp 
wr 


A లే 
. 
చ 


స టన టో 


ih గో ట్‌ జ గ 
స న న్‌్‌ ను టి 1 a సప న. 
౪1 wns, (1 కం శ సే నః ట్ర Oey tr Re Sess ళ్‌ ఆస్‌ ' ల్‌ 
“i rhe Ty ey bi, iret 4 fs," iy Mr is 


స్య ' Me Cn J “| స్తే న Wes 
iia werd క పటన! ప. మేలు లే. తొ heel | గ్‌ స. గ్‌ 0 J Ch ro ta a మ 





అవతారవాణి 


కనన. 
కాలవంం - తరవ్యవుఎ 


Rr Me, ఇళ్ళ: కల Ne Me సాక సక NS కక్క WE పక్క YM Me: వైట్‌ జ్యూ 


ఇక్క సననం షస 


ఓ 


cv 


CN TR క్నక్క 


సంపదలు, ఆపదలు, రాకపోకలు సర్వమూ కాలమును అనుసరించును. 


అ చెడ్డలు కాలమునకు అధనములు, కాలము లొంగదీయనిది ఏ ఒక్కట్‌లేదు”. 


“ ఈశ్వరుడు కాలస్వరూపుడు” 


దివ్యాత్మస్వరూపులారా | 


కాలము భగవంతుని స్వరూపము. 
భగవంతుని * కాలస్వరూపాయనమ; = అని 
బుషులు వర్ణిస్తూవచ్చారు. కనుకనే కాలమును 
“సంవత్సర” అని పిలుస్తూవచ్చారు. లోకము 
నందుగల చరాచర పదా రము లన్నియు 
భగవంతుని యందే ఇమిడి ఉన్నవి. అందు 
చేతనే భగవంతుని ో కాలగర్భుడ ని ఆంటూ 
వచ్చారు. భగవంతుని “ధీరోతమ” అని 
బుపులు వర్ణిస్తారు. ధీరోత్తముడు అనగా సం 
వత్సర స్వరూపుడని అర్ధం. ధీరుడనగా తెలివి 
తేటలు కలవాడనిగాని, మెభాశక్తి గలవాడని 
కాని భావించరాదు. మానవుని థీశక్తిని ఎవరు 
భగవంతునివైపు మరల్చి ఆనందమును అనుభ 
వించెదరో, అట్టి వ్యక్తిని మాత్రమే “ధీరుడు? 
అని వేదం చెప్పుతూ వచ్చింది. భక్తుల యోగ్య 


29 


తలు పురస్కరించుకొని, దానికి తగిన ఫలిత 
మును అను(గహించేవానికి “కాలస్వరూపుడు” 
అనిపేరు. 

కాలము _ జీవితము 


మనకు కాలమే భగవత్‌స్యరూపుడు. 
కాలము కంకే మించిన భగవత్‌ స్వరూపము 
ఇంకొకటిలేదు. మనకు పుట్టుక, జీవితము, 
గిట్టుట--- అన్నీ కాలములోనే ఇమిడి ఉంటు 
న్నవి, కాలమును భగవత్‌స్వరూపంగా విశ్వ 
సించి,. కాలమును పవితతం గావించే కర్మలు 
ఆచరించాలి. ఒక్క క్షణమైన మనము వ్యర్థం 
చేయరాదు. కాలమును వ్యర్హంచే స్తే, జీవితమే 
వ్యర్థమైపోతుంది. పవిత్రమైన జీవితములో 
మనం అనుభవించే ఈ ఫలితములన్నీ మన 
కాలానుగుణ్యంగావస్తాయి. మన కర్మలయొక్ట 
ఫలితమే మన అనుభూతులు. ఆనందంగాని, 


ON LA జా Fa సార్లో. ఇ థె డా - 
దశకు ముగాని మూ చు Bre మున 
( % 

నో వ. అతా ఓ స FNC 

కర్నల యొక్క _పభావమ. కాబటి మంచి 
_ 

fs ఇ ఖో 2 ఒక జి 

ఒడలు మది జాత మ అండ 


2 
౮్వి 
Co 
30 
( 
ల) 
(| 
fr 
య 
dy 
1. 
& 


కాలాన్ని సార్థకం చేసుకుంటా మో, ఆవిధమైన 
ఫలమును మనము పొందుతాము. కాలస్వరూ 
పుడైన ఈ సంవత్సరస్యరూపుని మనం అనుభ 
వించటానికి (ప్రయత్నించా లి, 


ఆదర్శ జీవితం - ఆధ్యాత్మిక జీవితం 


భగవంతుడు లౌకిక సంపదలకుగాని, లౌకిక 
అధికారములకుగాని, లౌకికమైన శక్తులకుగాని 
లొంగునటువఎ నిదాడు కాదు. ఒక ఆధ్యాత్మిక 
చితమునకు మాశబు ఆతడు లొంగితీరును. 
లోకములో మనము గడచిన రా(తులనే 
తిరిగి అనుభవిస్తున్నాము, మనము గడచి 
పగళ్ళనే తిరిగి అనుభవిస్తున్నాము, కడిగిన 
ముఖమునే తిరిగి కడుగుతున్నాము, తిన్న 
కడుపునకే తింటున్నాము. మనము గడచిన 
సంవత్సరమునే తిరిగి గడుపుకొంటున్నాము. 
కాని మనము ఉత్కృష్టమైన, ఆదర్శవంత 
మైన జీవితమును గడుపుకొనుటకు ప్రయత్ని 
స్తున్నామా ? (పయత్నించుట లేదు. ఈ విధ 
ముగా కాలాన్ని గడుపుతూపోయిన- జీవితము 
యొక్క సార్థకత, ఆదర్శము, పరమావధి 
ఏమిటి? ఈ విషయమై ఏ వ్యక్తియును అధిక 
ముగా యోచించుటకు (పయత్నించు టలేదు. 
కనుకనే ఈనాడు యోచించవలసినది ఉత్తమ 
మైన, అదర్శవంతమైన జీవితాన్ని ఆధ్యాత్మిక 
అనుభూతులతో, ఆదర్శపాంయముగా మన 
ఆనందాన్ని అందించటానికి |పయత్నించాలి, 


30 


సాధనే సాధ్యము _ సాధ్యమే సాధన 
చేస్తున్నాము. ఈ సాధనల 


సాధనలు చేస్తు 
యొక్క ఫలితమేమిటి? అని [ప శ్నించు 
కుంటే, మనకేమా(తం ఆర్థం కావటములేదు. 
ఇవన్నీ మానసిక సంతృప్తి నిమిత్తమై ఆచరించే 
పకియలే. నా ఉద్దేశ్యంలో సాధన-సాధ్యము 
అని లేనేలేవు. సాధనే సాధ్యము, సాధ్యమే 
సాధన. ఈ సాధనలో ఏదో ఒక సాధనచేసి, 
తద్వారా దివ్యమైన అనుభూతిని అందుకోవా 
లనే భమనే పొందుచున్నారు. ఇది మానసిక 
అల్బతృప్తి మాతంమె, మనము సాధన చేయ 
వలెనన్న అనాత్మభావమును త్యజించటమే 
నిజమైన సాధన. మన దృష్టిని అనాత్మనుండి- 
ఆత్మ వైపునకు మరల్బటమే సాధన. ఈనాడు 
(పపంచములో అనేక విధములైన జ్ఞానములు 
పొందుచున్నాము. కానీ ఇవన్నీ సరియైన 
జ్ఞానములు కాః ఇది ఏ పదార్థజ్ఞానమో 
కావచ్చు లేక ఏ విషయ జ్ఞానమో కావచ్చును, 
ఇంకే విధమైన పరిశోధనా జ్ఞానమో కావచ్చు. 
కాని, ఆత్మజ్ఞానమ నేది నిజమైన జ్ఞానం. ఆత్మ, 
వేరు, జ్ఞానము వేరుకాదు. ఆత్మయే జ్ఞానము, 
జ్ఞానమే ఆత్మ. కాబట్టి ఆత్మజ్ఞాన మే నిజమైన 
జ్ఞానము. వేదము నందు సత్యం, జ్ఞానం, 
అనంతం, (బహ్మ అన్నారు. ఈ సత్యము, 
జ్ఞానం: అనంతం, _బహ్మ---ఒక్క పరమాత్ము 
నికి ఇవన్ని భిన్నమైన పెర్టు. ఇవి పర్యాయపద 
ములు మాతమే, ఈ నాలుగు వేరువేరుకాదు., 
ఏ సాధన చెయ్యాలి ? 
ఏ సాధన చెయ్యాలి? జపమా? 
ధ్యానమా? యోగమా? యజ్ఞమా? మరి 
యేమిటి? ఈ చేసే ధ్యనములన్ని మానసిక 


ప్తికో సమే, మనస్సు ఉండినంత వరకూ 
వము అర్ధము కానసరదుు. నివ మన 
స్తత్తాన్ని మరచివోతూ రావాలి. మైండు అంకే 
ఏమిటి? 

స్వరూమె. ఈ సంకల్ప, వికల్పాలను త్యజిం 
చినప్పుడే ఆత్మతత్త (ము. మనం ఈ సంకల్ప 
వికల్పములు ఎప్పుడు త్యజించగల ము? 
సుషుప్తి స్థితిలో త్యజించగలము. ఆ సుషుప్తి నే 
కారణస్వరూపము అన్నారు. జా(గత్త దేహ 


ఆ 


అది సంకల్ప: వికలా త్మక మైన 


స్వరూపము, స్యవ్నము (భాంతిస్వరూ పము. 
కారణమును, కర్తను, కర్తవ్యాన్ని మరచి 
నప్పుడు అదే కారణ స్వరూప మైపోతుంది. 


విచారణ చేతనే దీనిని సాధించాలి కాని వేరే 
విధానములతో సాధించడానికి వీలుకాదు. ఈ 
మనస్త త్ర్వాన్ని సరియైన దారిలో పెట్టుకో వాలి 
అంటే, సత్తర్మలలో ప్రవేశించాలి. సత్కర్మలు 
చేస్తూ ఉంటే, సద్భావాలు ఆవిర్భవిస్తాయి. 
అదే “యద్భావం తద్భవతి”. సరియైన భావ 
ములు మనలో ఆవిర్భవించినప్పుడు, సత్యమైన 
తత్త్వము మనకు అర్థమవుతుంది. 


సూర రతేజస్సు rr చంద తేజస్సు 


-జ్రానమనగా ఏమిటి? స్వస్వరూప అను 
సంధానమె నిజమైన జ్ఞానం. ఈ జ్ఞానమందు 
నస్సును ఏకము చేయుటయే భక్తి. భావ 
రహితమైనదే జ్ఞానము. మనము ఈ సంకల్చ 
ములను [కమ క్రమేణా అదుపులో పెట్టుకొను 
టకు (పయత్నము చేయటమే జ్ఞానమారము. 
జ్ఞానము. నందు, భక్తియందు ఒకే తేజస్సు 
ఆవిర్భవిస్తుంది. సూర్యుని తేజస్సే చంద్రునిలో 


పకాశిస్తుంది. కానీ సూర్యునిలోని తేజస్సు. 


వేడిగాను, (పకాశముగాను ఉంటుంది. ఇదే 


31 


తేజస్సు చందునిలో (పవేశించినప్పుడు చల్లగా 
హాయిగా కని కాని చందుని యందు, 
అలి ee WE 

సూర్యుని రదు ఉన్నది ఒకే తేజస్సు. 


చందుడు ఉండిన ప్పుడు సూర్యుడు 
కనిపించడు, సూరు? రం ఇ క కో 
చందుడు కనిపించడు. ఈ సూ రార్యుని యందు, 
చందుని యందు పతిబింబింపజేసే తత్త్వం 
ఆత్మతత్త్యము ఒక్క కే. సూర్య తేజస్సు 


జ్రానమునకు, చంద తేజస్సు భక్తికిని పోల్చు 


కొన్నారు. జ్ఞానం ss భక్తి 
page పముగానూ నిలుస్తూ ఉంటుంది. 
భక్తి జ్ఞానములు అనేవి రెండూ. ఒకే పదార్థం 
యొక్క పా9రంభ అంత్యములే. 


జ్ఞాత ఒక్క_డే 


బాహ్య జగత్తునకు మాతము కర్త, 
కర్మ, క్రియ అనుకొంటున్నాము. ఇది భక్తి 
యొక్క లక్షణమే, కర్త - సాధకుడు, కర్మ. 
సాధన, కియారూపంలో సాక్షాత్కరింప జేసు 
కోవటమే గమ్యం. దీనిని జ్ఞానము, జ్లేయము, 
జ్ఞాత అన్నారు. ఈ మూడు ఒక్క పే, మూడు 
స్థాయిల యందు దీనిని మూడు రూపములలో 
దర్శించుకొనుచున్నాము, ఉదాహరణ: (చేతి 
రూమాలు చూపిస్తూ) ఇది ఏమిటి? వస్త్రం. ఇది 
వస్త్రం కాదు. ఒక్కొక్క దానిని వేరు వేరుగా 
తీసినప్పుడు ఇది దారముగా ఉంటుంది. ఇది 
దారము కాదు. ఇది పత్తి నుండి వచ్చినది. 
పత్తిలేక దారము కాలేదు. దారములేక వస్త్రం 
కాలేదు. ఈ మూడు ఒక్క చే. కేవలం మన 
ఉపయోగార్థం ఈ విధమైన రూపములను 
అనుభవిస్తున్నాము. మూడింటి యందుండిన 
జాత ఒక్కడే. మనము చేసే సాధనలన్నింటి 


లోకసంబంధమైన శక్తి సామర్థ్యముల 
పెన మనం ఆధా'రపడకూడదు. భగవంతుడు 
అత్మశుద్దిని మాతమే (గహించునుకాని, లౌకిక 
మైన (పయత్నములకు తాను ఏమాతము లొం 
గడు. విష్టుపురాణమునందుగాని, శివపురాణం 
నందుగాని పార్వతి అత్యంత లోక సౌందర్య 
వంతురాలనిపేరు. ఇట్టి సౌాందర్భవంతు రాలనని 
తాను (భమించి తన సౌందర్భముచేత 
శిపుని వశము చేసుకోవాలని అహంకారముతో 
అనేక ప్రయత్నములు చేసింది. ఎన్ని|పయత్న 
ములు చేసినప్పటికీ, అందులో తాను విఫలమై 
పోయింది. ఈ సత్యాన్ని గుర్తించి తన అహం 
కారమును తగ్గించుకొని, తన శరీరమును 
కొన్ని విధములైన తపస్సులచేత తపింప జేను 
కుంది. ఎండకు, గాలికి ఎండి, వానకు తడిసి 
పోయి, చలికి వణకిపోయి అనెక రకములైన 
అవస్థలు అనుభవించి, తన శరీరమును శుస్టిం 
పజేసుకొంది. మనస్సును మాత్రం ఈశ్వరుని 
యందు లగ్నము చేనుకుంది. అ ప్పుడా మె 
అహంకారము నిర్మూలనమైనదని ఈశ్వరుడు 
గుర్తించి తన అర్థాంగిగా తన దేహంలో అర్హ 
భాగముగా నిలచిపామ్మని చెప్పాడు. అనగా 
దీనియొక్క అర్థమేమిటి? ప్రకృతియే పార్వతి. 
ఈ. పకృతి "అత్యంత సాౌంధర్భవంతమైనది. 
ఇట్రి అందమైన (పకృతి అనేక విధములైన 
అహంకారము లకు పొల్బడి అందరిని ఆకర్షింప 
జేసుకుంటుంది. అందరి అభిమానం పొందుట 


32 


చేత, ఆహంకారం మరింత అధికంగా హెచ్చి 
ఉంటుంది. 


సర్వమునకు కర్శఒక్క_డే 


ఈ _పకృతియందు పుట్టిన _పతిమానవుడు 
అహంకారమయుడై జీవితమును గడుపుతూ 
ఉంటాడు. యౌవ్యన అహంకారము, విద్యా 
అహంకారము, ధన అహంకారము, సౌందర్య 
అహంకారం, బల అహంకారం, రాజ్య అహం 
కారము--- ఇంకా అంకా అనేకమైన అహం 
కారములు ఉంటాయి. విద్యా అహంకారము 
భగవంతుని అత్యంత దూరం గావిస్తూ వస్తుంది. 
ఇట్టి అహంకారమునకు గురైన వ్య ర్తులు 
ఎవ్వరూ దివ్యత్వమును పొందటానికి అర్హత 
పొందలేరు. నిరహంకారులు మాత్రమె దివ్యత్వ 
మును పొందే వ్యక్తులు. వాల్మీకి, నందుడు, 
కుచేలుడు, విదురుడు హనుమంతుడు, 
తిన్నడు, శబరి ఈ మొదలైన వారందరూ నిర 
హంశకారులు. స్వామి భక్సిపరాయణులు. 
కాబట్టి మనకు ఈ భౌతిక జగత్తునందు, ఏవిధ 
మైన అధికారంలేదు. ఈ కనిపించేవన్నియూ 
అనిత్యములే, అశాశ్వతములే. మనము అనేక 
విధములైన ఆహంకారములను పెంచుకొని, 
అధఃపతనమైపోతున్నాము. కర్త, కర్మ, [కియ 
స్వభావమును విసర్జించి, సర్వమునకు కర్త 
ఒక్కడే, ఈ సత్యాన్ని గుర్తించాలి. ఇచ్చేవాడు 
తానే, పుచ్చుకు నేవాడు తానే ఇవ్వబడే పదా 
రము తానే, అంతా దివ్యమైన భావమే అయి 
నప్పుడు కంక రెండవ పదార్థము ఎక్కడ 
ఉంటుంది? “విశ్వం విష్ణు స్వరూపం” 
“* సర్వం ఖల్విదం బ్రహ్మ” ఇట్టి ఏకాత్మ 
భావమును. మనము అభివృద్ది పరచుకోవాలి, 


ద్వాపరయుగము, కలియుగము అని నాలుగు 
యుగములుగా మనము విభజించుకొన్నాము. 
ఈ నాలుగు (పత్యేకించినవి కాడు. మన అను 
భూతుల నిమితమై మనము నిర్ణయించు 
కొన్నవే. కలియుగమునకు కానీ, కృతయుగము 
నకుకాని, ప్రత్యేకమైన స్వరూపములు లేవు, 
(పజల స్వభావములను పురస్కరించుకొనియే 
ఈ నాలుగు యుగములు (పారంభమవుతూ 
వచ్చాయి. కృతయుగమునందూ రాగద్వేషాలు 
కలిగిన వ్యక్తులు న్నారు. ఈ కలియుగము 
నందూ శాంతస్వభావములు రలిగినవారు, నిత్య 
సత్య స్వభావములు కలిగినవారు ఉన్నారు. 
అన్ని యుగములకు భగవంతుడే ఆది. ఈ 
యుగములకంతా ఆది కనుకనే, అతనికి 
ఈ యుగాది” అని పేరు. యుగాది ని కుక 
పండుగగా విశ్వసించి అనుభవిస్తూ వస్తున్నాం. 
అన్ని భగవంతుని స్వరూపములే. భగవంతుడు 
కాని రెండవ పదార్థమెలేదు. ఇచ్చినది తానే, 
పుచ్చుకొన్నది తానే. మానవుడు ఈ సత్యాన్ని 
గు ర్తించుకోలేక ఇచ్చినప్పుడు పొంగిపోవుచు 
న్నాడు, పుచ్చుకొన్నప్పుడు క్రుంగిపోతున్నాడు. 
కనుక పొంగి కృంగనటువంటి సమతత్తాన్ని 
మనము అనుభవించాలి. మన తెలివితేటలు 
పురస్కరించుకొని అహంకారం మరింత అభి 
వృద్ధి పరచుకోరాదు. మన తెలివితేటలు లౌకిక 
మైన తెలివితేటలే. కాని ఒకరి తెలివితేటలు 
మరొకరి తెలివితేటల కంపే మరింత అధిక 
ముగా కనిపిస్తాయి. ఎంత అధికమెనా, ఎంత 
అల్బమైనా కేవలం హెచ్చు తగ్గులు మాత్రమె 


33 


అన్నింటి సంభావము 
ఒక్క కు. అందుచేతనే, ఈ జగత్తును * అని 


త్యం ఆసుఖం లోకం” అన్నారు. 
“ తెలుపు _- నలుపులి తారతమ్యం 


ఒక రాజుతన రాజ్యంలో ఎవరు మేథ 
శకి కలిగినవారో పరీక్షించాలని సభలు జరిపి, 
అందరిని ఒక చోటచేర్చి, వారిని ఒక ప్రశ్న 
వేశాడు. ఈ (పపంచములో అన్నింటి కంటే 
తెలుపెనది, నలుపైనది ఏది? ఒకొక్క మేథావి 
ఒకొపొక్క_రీతిగా చెప్పుతూ వచ్చాడు. ఒకరు 
పాలన్నారు. మరొకరు ప్రత్తి అన్నారు. ఇంకొకరు 
ఆకాశము అన్నారు. అందరిలో మరొకడు పకి 
అన్నాడు. ఏవేవో వారివారికి తోచినట్టు చెప్పుతూ 
వచ్చారు. కానీ, ఇవన్నియూ లోక సంబంధ 
మెన వస్తువులే. 

ఆ సభలో ఒక పరమభక్తుడు ఉండటం 
జరిగింది. ఈ రీతిగా సమాధానం చెప్పాడు--- 


“రాజా! నేను తెలివితేటలు కలిగిన 
వాడనుకాను. నాకేమైనా ఇంతో-అంతో తెలివి 
ఊం పే అదికూడా భగవంతుడు అనుగ్రహించిన 
వరమే. అది నాదికాదు. అందరి తలలలో 
తెలివిని చేర్చినటువంటివాడు భగవంతుడే. 
కాని, ఆ తెలివిని దుర్వినియోగపరచుకొ నేవారు 
కొంతమంది, సద్వినియోగపరచుకొనేవారు 
కొంతమంది అని చెబుతూ, మహారాజా! 
అన్నింటికంటే తెలు పైనది పగలు (౨4౪), 
అన్నింటికంకే నలుపైనది రాతి (1810 అని 
చెప్పినాడు. ఈ జగత్తులో ఉండేటటువంటిది 
అదే. తెలుపుపగలు, నలుపు ర్మాతి. ఈతెలుపు 
నలుపులలోనే మన జీవితం అంతం గావించు 
కొంటున్నాం. తెలుపుపోతూనే నలుప్ప్కు నలుపు 


పోతూ నే తెలుపు వస్తాయి. 
అనరా నారరచినవోరు. ఏవరు 
అతనే భగవంతుడు. తెలుప్ప pee 
కూడిన దానిని “దినము” అని అన్నారు. 
ఈ తెలుపు నలుపులను సాధించినవానిని 
“దైవము” అని అన్నారు. దినమునకు 
దైవమునకు ఉన్న వ్య త్యాసము ఒక్కటే. 
దైవమునకు Day and Night లేదు. అనగా 
ర్యాతింబవళ్ళులేవు. దిన ము నకు Day and 
Night ఉంటున్నవి. ఈ రాతి) పగలు సాధిం 
చుటలో ఉండే వివేకము, విజ్ఞత భగవంతుని 
అను[గహమే ” అన్నాడు. 

ఏ తెలివితేటలు లేనివాడు, ఏ ఇతిహాస 
పురాణములు, శాస్త్రములు చదువని ఈ 
మూర్చుడు చెప్పినది ఏవిధంగా రైటు అవుతుంది? 
అని పండితులు అహంకారముతో, ఆవేశంతో 
తమ బాధను వ్యక్తంచేసినారు. వెంటనె వీరం 
దరూ రాజు దగ్గర ఈ రీతిగ Complaint చేసి 
నారు-ా- * ఈ ఈ అజ్ఞాని, ముర్గుడు చెప్పి 
నది మీరు విశ్వసించకూడదు. దీనికోక (ప్రమా 
ణము, . ఒక నిదర్శనము నిరూపించాలని” 
పల్కినారు. ఈనాడు నైతిక, ధార్మిక, అధ్యా 
త్మిక, భౌతిక, వెజ్ఞానిక--- అన్ని రంగముల 
యందు పరిశోధనలు చాలా _పధానమన్నారు. 
ఈ పరిశోధనలు అన్నీ, (ప్రాకృత సంబంధమై 
నవే. కనుక దీనిని పరిశో ధన చేసి ఇది 
సత్యమా? అసత్యమా? నిర్ణయించాలని 
పండితులు చాలా పట్టుపట్టినారు. పండితుల 
మాటలను రాజు అనుసరిస్తూ వచ్చాడు, 
“౪౯ నాయనా! పరమ భక్తుడా! దీనికి ఏమిటి 
(పమాణము? ఏరీతిగా దీనిని సత్యమని చెప్ప 
గలవు?” అని (పశ్నించాడు. “ మాహారాజా! 


34 


నాకు ఒకు ది నము కాలము ఇవ్యండి ఫో అని 
అన్నాడు. రాజు అ! Mb రెం 
డవది అడిగాడు భక్తుడు- “ఆ దినములో నేను 


ఎటుపోయినా, ఏమిచేసినా, ఎవరూ ఏమీ అడ్డు 


చెప్పకూడదు. ఇదే నా పరికోధనల యొక్క 
ఇష్టమని” తెలిపినాడు. ఆతని ఇష్టమును 


రాజుగారు అంగీకరించి, ఆరాజ భవనమునకు 
ఫలానా వ్యక్కివచ్చినప్పుడు ఎవ్వరూ అడ్డుచెప్ప 
కూడదు, అతను ఏమిచేసినా ఎవ్వరూ ఆతనికి 
అడ్డు చేయకూడదని అందరికీ చెప్పాడు. 
రెండవ దినం మహారాజు మధ్యాహ్నం 
భోజనంచేసి పడకగదిలో విశాంతి తీసుకొంటు 
న్నాడు. అదే సమయమందు ఈ వ్యక్తి ఒక 
పాత్రలో పాలుపోసుకొన్నాడు. వెంటనే బయలు 
దేరి ఆ మహారాజు పడకగదిలోపల ఆ పాల 
గిన్నెనుపెట్టి, పడకగదికి ముందు భాగమున 
ఒక చంటిబిడ్డను తెచ్చి, కొట్టికొట్రి ఏడిపించు 
టకు పాంరంభించినాడు. ఆ చంటిబిడ్డ రోదన 
వల్ల ఆ మహారాజునకు న్నిదాభంగము కలిగి 
నది. రాజు ఫట్రరానికోపంతో ముందు వెనుకలు 
గమనించకుండా పరిగెత్తుకొని వస్తున్నాడు. 
“ఇంత అల్లరిచేసే వారెవరు?” అంటూ ఆ వచ్చే 
సమయంలో ఆ పాలగిన్నెను కాలితో తన్నాడు. 
ఆ సమయమున ఆతనికి ఆ పొలగిని కనిపించ 
లేదు పాపం. “రాజా! పగటి కంటే పాలు 
చాలాతక్కువ తెలుపు కలిగినవి కనుక, పాల 
యొక్క తెలుపు నీకు కనిపించలేదు. ఈ పాలు 
ఎక్కువ తెలుపైనవే అయితే, మీకు ఎందుకు 
కనిపించలేదు? పగటి తెలుపు కంటే ఈ- పాల 
తెలుపు తక్కువైనది. పాలకంటే పగలు చాలా 
తెలుపైనది. కాబట్టి ఈ విషయానికి మీరు 
ఒప్పుకొనక తప్పదు” అన్నాడు భక్తుడు. 


ఆకాశములో 
ఉంటాయి. పగటి వె 
ఉండుటచెత నక్షతా9లు శ్ర 
పగలుదాటి ౮ రాతి అయ్యొట టప్పటికి నక్ష 
కనిపిస్తున్నాయి, అరషుతే స్‌ 
తెలుపైనది జగత్తులో మరొకటి 
తెలుపే జ్ఞానము, న 


దివ్యత్వం, అదే స! ఈ 
విస్మరించి, ఈ లౌకికమైన 


చెప్పేదొకటి _ చేసేదొకటి 


ఈనాటి మానవుడు నేను అత్మస్వరూపు 
డనని చెప్పుతూ ఉంటాడు. కాని దేహ సం 
బంధమెన పనులు చేస్తున్నాడు. చెప్పేది ఒకటి 
చేసేది మరొకటి. ఇది సత్యమని ఎట్లా చెప్ప 
గలరు? The proper study of mankind is 
man అదే Thought, word and deed. మనో, 
వాక్కాయ కర్మ లంకే ఇవే ఈ మూడింటి 
ఏకత్వం కావాలి, అట్టి ఎకత్వమును పాందాల 
నుకొంటే, ఆత్మతత్త్వమును అర్ధంచేసికో వాలి. 
ఆ అత్మయేె కాలము. కాలము భగవంతుడు. 
కనుక కాలమును సార్ధకం గావించుకొనే కర్మ 
లను చేయాలి. ఇంతకు మించిన మంచి 
సాధన మరొకటిలేదు. కాలమును సత్‌ పవర 
నచసదాలోచనచే, సత్కర్మలచే మనము సార్థ 
కము. గావించుకో వాలి, 


35 


స్పంగత్వం: నిస్సంగత్వే 


రి 
(| 


౧ నిశ్చలతత్త్వ్వ౦, 
న్ముక్తిలా కాబట్టి, దీనికి 
ఈ సత్పంగమె లేక 
భావాలు మనలో అవిర్భ 
వించవు. ఎటువంటి సమాజంలోచేరితే, ఆటు 
౦టి స్వభావాలే మనము పొందుతాము. ఈ 
౦దర్భమునకు అనుగుణ్యంగా ఐన్‌స్టీన్‌ “Tell 
me your company, I shall tell what you 
276. అని చెప్పినాడు. నీవు ఎటువంటి సంఘ 
చేరుతావో, అటువంటి వాడవని నిర్ణయం 
చేయవచ్చును, చేసికోవచు చ్చును. మంచివారితో 
చేరు భగవద్భక్తిని, భగవధ్భావాన్ని నీలో 
నింపుకో. దివ్యమైన, భవ్యమైన సంబంధము 
పెంచుకో. ఇదే నిజమైన సాధన. 


న 9 © 


es BK 


ములో 


ఆత్మ సాక్షొత్మా_ర 0 


జ్ఞానమంకే ఏమిటి? తన తత్త్వమును 
తాను తెలుసుకోవటమే. అదే నిజమైన జ్ఞానం. 
స్వస్వరూప అనుసంధానమే జ్ఞానము. నిరం 
తరము ఆ స్వరూపమును చి౦తి ంచడమే 
సాక్షాత్కారము. సాక్షాత్యారమంకే సాక్షాత్‌ 
ఆకారమే సాక్షాత్కారం, 561! అంటే ఏమిటి ? 
ఆత్మ. Self-realisation కావాలి, 1 అదే Self. 
“౫” అనేదెవరు ? దేహమా పే మనసా! బుద్దా 
1, ఆత్మనా 1? ఈ అన్నింటియందు విచారణ 
చేస్తే అత్మయే 1. కనుక పృపంచములోపల 
లౌకికమైన 1 ఒకటి, ఆధ్యాత్మికమైన 1 ఒకటి 
రెండు 1లు ఉన్నాయి. ఈ పాంకృతమైన 1 
వమిటంటే EYE ఇది మూడు అక్షరాలుకలది. 
అధ్యాత్మిక Ione letter 1. EYE అనేది దేహ 
సంబంధమైనది. ఏకాక్షర౦ 1 అదే ఆత్మ. 


ఏకో వటయమే 


గురి ౦౪ : 
ఆడే ఆత్మ 


ను అనుకోవ 

ద 
జమెన 
క 


# 
ట్‌ 
వ 


టమే ని 


ఇగ 


న 
సాక్షాత్రా 


నరుడు _ నారాయణుడు 


ఈ ఆత్మ అనేది ఎక్కడ నుండి వచ్చి 
నది? నరుడు అనగా ఆత్మయే. ఈ ఆత్మనుండే 
ఆకాశాది భూతములంతా ఆవఐర్భవించాయి. 
ఆకాశాది భూతములను నారములని పిలుస్తూ 
వచ్చారు. ఈ నారములకు నిలయుడైనవాడే 
నారాయణుడు. పంచభూతములతో కూడిన 
నరుడే నారాయణుడు. శబ్ద, స్పర్శ, రూప, 
రస్క గంధాదులన్ని (ప్రతి మానవుని యందును 
ఉంటున్నాయి. నరుడనగా అత్మ అనే ఆర్థం. 
అత్మ అనగా ఆనందమయ మైనది. ఇట్టి భాశ్వ 
తమైన ఆనందము ఈ జగత్తు నందు మనకు 
కానరాదు. మనం అనుభవించేది తాత్కాలిక 
మైన, క్షణభంగురమైన ఆనందమే. ఇంద్రియ 
ములచేతను, వస్తువులచేతను, విషయముల 
చేతను, వ్యక్తులచేతను అనుభవించే ఆనందం. 
వ్యక్తులే అశాశ్వతము, విషయములే అశాశ్వ 
తము. పదార్థములే అశాశ్వతము, అశాశ్వత 
మైన వస్తువుల నుండి శాశ్వతమైన ఆనందము 
మనం యెరితిగా పొందగలము? కనుక సత్య 
మైన తత్వం ని యందే ఉన్నది. అట్టి సత్య 
తత్తాన్ని పొందటము కోసమే, సాధన అత్య 
వసరము. 


వీంబము - (పతివింబము 


(పతిబింబాలు మారుతున్నాయికాని, 
బింబాలు ఏనాటికీ మారవు. కదిలే జలములో 
పల సూర్యుడు కదిలినట్టుగా WE 
| స్థిరమెన జలములోపల స్థిరమైన సూర్యుడు 


36 


సాక్షాత్తు ఆ లా రాదు. మ. పతిబిం 
బములు మాత్రమే. ఈ దేహమే ఒక పాత్ర, 
ఈ మనస్సే ఇందులోని (ద్రవపదార్థం, దీనిలో 
ఆత్మతత్త( మే పుతిబింబము. 
మనస్సు స్వభావమును పురస్కరించుకొని స్ట్‌ర 
ముగను, అస్థిరముగను లేక మాలిన్యముగను, 
రూపొందుతుంది. సరియైన భావములు మనలో 


కనిపించే 


ఆవిర్భవించినప్పుడు సత్యమైన తత్త్వము 
మనకు అర్హమవుతు౦ది. చాలామందికి 


ఆధ్యాత్మిక విషయాలు అంతగా అర్థము కావు, 


పెమూడింటి యందు ఉండిన ఏకత్వమును 


గుర్తించు టకు పపయత్నించాలి. 
అచరం . చరం 


“ అచరం చరమేవచ” కదలకుండా 
ఉండేవాడు, కదిలేవాడు భగవంతుడే, కది 
లించేవాడు భగవంతుడే. కదిలేవాడు తానై 
నప్పుడు అచలుడని ఎట్లా చెప్పుతారు? స్థిరమైన 
వాడంటే, చరమైనవాడని ఎట్లా చెప్పుతారు? 
ఈ రెండింటికి చాలా విరుద్దము. స్థిరమైన వాడు 
భగవంతుడు కానీ, కదలుచున్నాడు. దీనికి 
వేదాంతము చక్కని ఆదర్శమును అందిస్తూ 
వచ్చింది. మన స్వప్నావస్థ యందు మన 
స్వరూపము అనేక రకములుగా కదలుతూ 
ఉంటుంది. పనులు చేస్తూ ఉంటుందిః 
ఎన్నో విధములుగా చలి స్తూ ఉంటుంది. 
నడుస్తున్న దేహము (ప్రక్క పైన స్థిరముగా ఉం 
టుంది. ఇక్కడ స్థిరం, అక్కడ చరం, చరం 
స్థిరమేవచ- రెండూ ఒక్కటే. ఒక అవస్థలో 


mm త 
చలిసూ 
అణా 


ఉంటున్నది. మరొక అవస్ట లోపల 
సిరంగా ఉంటుంది. అదే విధముగా వేదాంత 
మునందు శారీరక డృష్టిలోపల చలించటం, 
(బహ్మ భావములో స్థిరంగా ఉండటం. 
ధ్యానము అనేది ఏమి? (బహ్మ భావంచేత స్ట్‌ర 
మైన తత్త్వమును పొందటమే ధ్యానము 
యొక్క అంతరార్థము. ఇట్టి వేదాంత వాక్టులు 
ఎన్ని విధములైన అంతరార్థము అనో (వబో 
ధిసూ ఉంటాయి. 


నీవు అమృత ప్నతుడవు 


G 


“వాసః” అనగా నీని5 మెక్కడ? 
అని అర్థం. అయ్యా! సీ నివాసమెక్కుడ? అంటే 
“South Prashanthi తలోసల, ఫలానా రూంలో 
ఉన్నాను” అని ఈ విధంగా నీ నివాసమును 
గూర్చి సమాధానము చెప్పుకోవడం కాదు. కాని 
ఈనాడు, “వాసజణో-అంటే జగత్‌ సంబంధమైన 
వాసంగా భావిస్తున్నారు. “సర్వజీవుల వాసము 
భగవంతుని యందే- నేను భగవంతుని యందు 
వాసము చేస్తున్నాను”. “అయ్యా! నీ వెవ్వరు?” 
అంటే నేనొక రెడ్డిని రాజునని చెప్పుట సహజం 


కాన్సీ ఇవి దేహ సంబంధమైనవి మాత్రమే కానీ, 


ఆత్మకు సంబంధమైనవి మాత్రము కాదు, 
ఇవన్నీ లౌకిక జ గత్తునందు ఉపయో గపెట్టుకునే 
తత్త (ములు. నీవు రెడ్డివీ కాదు, నీవు రాజువూ 
కాదు. నివు ఆత్మ స్వరూపుడవు. కాబట్టి నీవు 
అమృత పుతుడవని వేదం చెప్పింది. 


సీ హృదయాంతరాళానికి పయనించు 


మన దేహములో ఉండిన రక్తం సరఫళఠా' 


కావటానికి మనమేమి సాధనలు చేస్తున్నాము? 
మన ఉచ్చ్వాస, నిశ్వాసములు కూర్చున్నా 


37 


అ పయత్నృ్నముగా సహజముగా 
“సహజం”. అనగా [పయత్నం కానిదానితో 
(Practice) వల్లి ఆప 
యత్నంగా జరిగిపోతూనే ఉంటాయి. ఆలాం 

ది కాదు. బుద్ది పూర్వకంగా జరగాలి. కొంత 
మంది “నస్యం” వేసుకుంటారు. వారికి ఆప 
యత్నంగా, ఆ చెయ్యి అక్కడకు పోతూ నే 
ఉంటుంది. కొంతమంది ఊరికే జపం చేస్తూ 
చేస్తూనే ఉంటారు. ఇదఏUnconcience లో జరు 
గుతుంది. ఇది నిజమైన జపము కాదు. బుద్ది 
పూర్వకంగా సరియైన రీతిలో జరగాలి. ఇది 
Unconcience ఉండకూడదు. SUperconci- 
61606 లో జరగాలి. అప్పుడే ఇది సహజమైనది. 
అయితే మనం ఆ సైజికి రాగలమా? అని 
యోచించనక్కరలేదు. నిజంగా ఆపటుదల 
పట్టితే మీరు తప్పక సాధించవచ్చు. తప్పక. 
ఎట్టి సందేహములేదు. మనము సరియైన పట్టు 
పట్టుటలేదు. లౌకిక విషయాలకై పట్టుపడు 
తున్నాము. అక్షల మైళ్ళ “అంతరిక్ష 
యానము చేయాలంటే, కావలసినంత సాధన 
చేస్తున్నాము. కానీ ఒక యించైనా “హృదయాం 
తరాలానికి” [పయాణం చేయుటలేదు. ఇది 
నిజమైన, సరియైన సాధన. ఎన్ని సంపొదిం 
చినా; ఎంత తెలివితేటలు కలిగినా, ఎంత 
చదివినా-యేమి (పయోజనం లేదు. ఇవన్నీ 
లోకానికి సంబంధించినవే. ఇవన్నీ లోకంలో 
సుఖశాంతులు మాత్రమే అందించగలవు. కానీ 


ఆత్మశా.ంతిని అందించ లేవు, . 


జరిగేది. అభ్యాసము 


లభ్యమవుతుంది. ఈనాడు నూతన సంవత్సర 
మనుకుంపే, సంవత్సరమనేది నూతనకాలం. 
ఇది కేవలం దైవస్యరూపమే, “ సంవత్సరం * 
అనగా దైవ౦ అని ఆర్థం. కనుకనే 
“ కాలాయనమః కాలకాలాయనమః కాల 
దర్పదమనాయనమః కాలాతీతాయనమః 
కాలనిర్మాతాయనమః ” అని వేదవాక్యం. 
కాబట్టి అంతాకాలమే ముఖ్యకారణం. మీరు 


కాలాన్ని పవ్నితం చేసుకొనే కర్మలు ఆచరిం 
చండి. ఎవ్వరినీ, సాధ్యమైనంతవరకు బాధించ 
కుండా చూచుకోండి. ఏమిచేసినా, ఏదిచేసినా 
ఆ ఫలితం మనమే అనుభవిస్తాం. ఏ కోపమో, 
తాపమో, ఈర్ష్యనో, అనూయనో, డంబమో-_ 
వచ్చినప్పుడు భగవత్‌ చింతన చేయండి. 


—-శ్రీవారి దివ్యబోధ 
(ప్రశాంతిమందిరం, 
(పశాంతినిలయం 1-1-1991. 


శీ) సత్యసాయి హైయ్యర్‌ "సెకండరీస్కూల్‌, విద్యాగిరి, ప్రశాంతినిలయం, 
అనంతపురం జిల్లా, ఆంధప్రదేశ్‌ (పిన్‌కోడ్‌ — 515 134) 

1వ తరగతికి (బాల బాలిక లకు మరియు 11వ తరగతికి (బాలురకు మాతమేే (ప్రవేశాలు 1991] జూన్‌ 
నెలలో జరుగును. ఈ పాఠళాల సెకండరీ ఎడ్యుకేషన్‌, "సెంట్రల్‌ బోర్డు, న్యూఢిల్లీ వారి అనుబంధిత పాఠశాల, 
ఇది ఇంగ్లీషు మీడియం ___ పూర్తిగా రెసిడెన్షియల్‌ పాఠళాల, 

ప్రాస్పెక్టసు, అడ్మిషన్‌ ఫారములు రూ॥ 20 మా(తమే మనియార్హర్‌ ద్వారా పంపించి (పిన్సిపాల్‌ గారి 
నుండి పొందవచ్చును. (ప్రిన్సిపాల్‌ గారి ఆఫీసు నుండి ఫారములు జారీ చెయ్యడానికి ఆఖరు తేదీ 15-80] 

ఇరగ్తీష మీడియం తరగతుల నుండి వచ్చే విద్యార్థులు మాత్రమే ప౦వేశానికి దరఖాస్తులు పంపుకోవాలి. 


క్ని 


SSCS 


చందాదారులకు విజ్ఞప్తి 


సనాతన సారథి (ఇంగ్లీషు లేదా తెలుగు పొందగోరు చందాదారులు రెన్యువల్‌ 
కోరునప్పుడు, కవరుపై సూచించిననెలకు రెండు మాసములు ముందుగా తమ చందాలు 
పంపుతూ, అడసులో (చిరునామాలో) మార్చులేవై నా ఉంటే తెలుపగోరుచున్నాము, 
కన్వీనర్‌, శ్రీ సత్యసాయి బుక్స్‌ ఆండ్‌ పబ్లి కేషన్స్‌ ట్రస్టు, 
(పశాంతినిలయం పోస్టు, అనంతపురం జిల్లా, ఆం(ధృప్రదేశ్‌ , ఇండియా, పిన్‌ 5015184 కు 
మీ అభ్యర్థనలు చిరునామాకవరుతోసహా సంపగోరుచున్నాము, 


ప్రిన్సిపాల్‌. 


నాయ య య. ఓ 


గురుదేవ వాణ్‌ ; 


మానా AOC CCK ల అల అ ఈ. 


x 
గ 
x 
త 
ట్ల 
9 


దు, 


© 


"లో 


పొం 


ద్‌! 


చనన యవ 


కథ విద్య నేర్చిన వాడనని విజ్ఞివీగవ 
తరచు గర్వించవద్దు. పుత్రవంకుడ 
వద్దు. స్వామి భృత్యుడనంచు 
శూరుడనంచు భా 


డనని 
Moy 

గవడు, 

ఆలీ ఆ 


ere 


(పేమన్వరూపులై న విద్యార్థినీ, విద్యార్థులారా ! 
అధ్యాపకులారా |! 


“ భగవంతుడు అంతటా అనేకమైన పాదము 
లతో, హస్తములతో, ముఖములతో, శిరస్సులతో, 
కన్నులతో, చెవులతో వ్యాపించి ఉన్నాడు ”. ఈ 
సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేక తానేమేమో 
చేయుచున్నానని, ఏమేమో తలంచుచున్నానని, ఇది 
ఎవ్వరికీ తెలియదని భ్రమించుచున్నాడు. భగవంతుణ్ణి 
కనుమరుగు చేయటానికి ఎవ్వరికి సాధ్యంకాదు. అతడు 
అన్నింటినీ గు ర్రిస్తున్నాడు, సర్వ భూతముల యందు 

పల వెలుపల వ్యాపించియున్న భగవంతుని మరుగు 
పరచుటకు వీలులేదు. జీవులు వేరు వేరుగా ఉండినప్ప 
టికీ దైవము తాను ఒక్కడుగనే ఉన్నాడు; తనను 
తాను ఏనాడు. విభజించుకో లేదు. జగత్తులో దై వమున 
కం'పే మనకు అతి సన్నిహితుడై నవాడు మరొకరులేరు, 
తల్లి దండు) ల కంటే అతి సన్నిహితుడు, ఆ పుడు 


భి ",కవిద్యల=ఆధ్యాక్సి కవిద్య 


SISSIES, tess, 


39 


<I 


దైవముతస్ప మరొకరు వేరులేరు, అట్టిదె వమును 
మరచిన పాపము వచ్చును, 
అవిశ్వాస అహంకార మేఘాలు 

అజ్ఞానియైన మానవుడు * భగవంతుడు సర్వ 
వ్యాపి, సర్వ శ క్రిమయుడు, సర్వజ్ఞుడు ” అయినచో 
మాకెందుకు గోచరించడు? అని ప్రశ్నిస్తూ ఉంటాడు, 
(ప్రకాశించే సూర్యునకు తన కిరణములద్వారా ఏర్పడిన 
మేఘములు ఆడ్డు తగిలి సూర్యుని కనిపించకుండా 
చేస్తాయి, కానీ అంతమా త్రముచేత, సూర్యుడు లేడని 
భావించటానికి వీలులేదు కదా! అటులనే మానవుని 
యందు ఆవిర్భవించిన అవిశ్వాస, అహంకారములినే 
మేఘములు భగవంతునకు అడ్డుతగులుటచేత భగవం 
తుడు గోచరించడు, మన అవిశ్వాసము, అహంకార 
ములే అతనిని కనిపించకుండ చేయుచున్నవి. జంరూ 
మారుతము వీచినంతనే మేఘములు కదలి, సూర్యుడు 
ఏ విధముగా మనకు గోచరించునో, అటులనే 


(పేమ, విశ్వాసములనే గాలి సోకినచో _ అహంకార, 
అవిశ్వాసాలనే మేఘాలు తొలగిన దైవం కనిపించును, 
ఇట్టీ అవిశ్వాస, అహంకార మేఘములు దూరము 
గావించుకొ నే నిమిత్తమై కొన్ని విధములై న సాధనలు 
మనము సల్పాలి, 
ఆధ్యాత్మిక మ్నితుడు 

లౌకికమైన మితు9లు ఎంతమంది ఉండి 
నప్పటికీ ఆధ్యాత్మిక మిత్రుడనేవాడు లేకపోతే ఈ 
మ్మితుఇందరూ నిరుపయోగ మే. ఆధ్యాత్మిక మిత్రుడు 
భగవంతుడు ఒక్కడు ఉండెనాా లోకమంతా నీకు 
మితత్వమే. దైవమ నే మితుజ్ణి నీవు దూరముగా 
చేసుకొంటే, జగత్తంతా శ్మతుత్వంగా మారిపోతుంది. 
కనుక దైవమ నే మి(త్రత్యమును మీరు సంపాదించు 
కొనుటకు తగిన పోరాటం చెయ్యండి, ఆ పోరాటము 
నకు విశ్వాస (పేమలే (వ్రధానమైన స్ఫూతములు. 
కిందా మీదా, చుట్టూ అగ్ని మండుతూ ఉండినప్పటి 
కిని, దానిని తప్పించుకొని, ఏ విధముగా మోటారు 
సెకిలుపై లోపల దూరినారో, అదే విధముగనే, 
బాహ్యమైన, (ప్రాపంచిక మైన ఎన్ని చిక్కులుండినప్ప 
టికి, వానిని తప్పించుకొని దైవత్వము అనే దానిలో 
(పవేశించినప్పుడే మన లక్ష్యమును సొధించినవారమ 
వుతాము. ఇందువలన మీరు ఆనందించడమే కాకుండా 
(ప్రజలను, తల్లిదం[డులను, (పేక్షకులను కూడా 
ఆనందపరచిన వారవుతారు. మీరూ ఆనందమును 
' అనుభవించవచ్చును, 


దివ్యమైన మ్నితుడు భగవంతుడే 


భగవంతుని మించిన మితుడు ఇంకొకడు లేడు, 
దూషణ, భూషణ తిరస్కారములకు ఎమ్మాత్రము తాను 
చిక్కునటువంటివాడు కాదు. తాను (వతిఫణాపేక్షతో 
మానవుని త్యజించుట లేదు, “సు హృ త్‌” అని 
భగవంతునికి ఒక పెద్ద “టైటిల్‌ (బిరుదము). అనగా 
పరమ మిత్రుడు భగవంతుడు, భక్తుని నుండి ఎట్టి 
ఫలితమునూ తాను ఆశించడు, (ప్రతిఫలాపేక్ష లేక 


40 


వ్యక్తులను ఆదరించే మి(తుడు భగవంతుడు ఒక్కడే, 
అట్టి మితుని విశ్వసించటానికి మానవుడు ఎమాతం 
అంగీకరించుటలేదు. ఏ మానవుడు అట్టి మి(తుని 
అంగీకరించి దరిచేరి అతని బోధనలను ఆచరించునో, 
అనుష్టించునో, అట్టివానికే ఆ దివ మైన మితత్వము 
అర్థమవుతుంది. అట్టి విశ్వాసమే నిజమైన జ్ఞానము, 
ఇహలోకంలో సంపాదించుకొనే విద్య, పరలోకంలో 
ముక్తిని సంపాదించుకొనే “[బహ్మ విద్య” ఈ 
రెండింటియందు ఉతీ, ర్త ,డెనవాడే నిజమైన మానవుడు, 
బయట మిత 9 త్వమునకు సీవ ఎంత పా9కులాడుతు 
న్నావో, ఆధ్యాత్మిక మి(త్రత్వమైన దై వత్వమునకు నీవు 
అంతకం'కే అధికముగా కృషి చేయాలి. అట్టి మిత్రుని 
నీవు సాధించినప్పుడే “సుహృత్‌” అనే తత్త్వం 
నీలో అభివృద్ధి అవుతుంది. 


జాన ఫలం 
మజ 


జ్ఞానం, జ్లేయం, జ్ఞాన గమ్యం అంటారు, 
దీనినే వేదాంత పరిభాషయందు వేరు వేరు పేర్ణతో 
బోధిస్తూ వచ్చింది. ఇందులో (ప్రధానమైనది ఆ సక్తి 
కావాలి. రెండవది సాధనలు సల్పాలి. తదుపరి 
ఆరూఢుడు దాని ఫలితమును పొందిన వాడవుతాడు, 
మనము దీనిని విద్యార్థి స్టితి యందే తీసుకొనవలెనన్న 
(విద్యార్థి - అధికారి = పెన్షనర్‌) విద్యార్థి దశయందు 
విద్యను శ్రద్దతో అభ్యసించి తద్వారా విద్యయందున్న 
రహస్యమును గుర్తించుకోవాలి. ఇట్టి దానిని అధికార 
స్థానమునందు అనుభూతితో అందించాలి. అదియే 
ఉద్యోగ లక్షణము, కర్కవ్యమును నిర్వ ర్తి ంచట మే 
(క్రమము తప్పక ఆచరించటము, స్వార్థరహితమైన 
పనులలో (పవేశించటషు, (క్రమశిక్షణతో తానీ ఉద్యో 
గము చేసినప్పుడే, ఉద్యోగము విరమించుకొన్న తరు 
వాత పెన్షన్‌ పొంది సుఖశాంతులను అనుభవించ 
గలడు, అదే విధముగనే ఆధ్యాత్మిక మార్గమందు 
ఆస కిని పొందటమే విద్యార్థి స్థాయి, దీనిని పొందే 
నిమిత్తమై తగిన కృషి చెయ్యాలి, గుర్తించిన సత్య 


సొధనలను అనరణలొ పెట్టాలి. అప్పుడె మనకు 
“నానఫలం” అనే దివ్యత్వము | పాపి సుంది. జ్ఞానమే 
ణో లీ _ యహ నో జో 

ma అ 


భక్తి, జ్లేయమే ఇక్కడ 


అభ్యసించిన ఈ జ్ఞానాన్ని అనుభూతిలో ఉంచాలి, 
జేయము. ఈ రెండింటి యందు ఉతిరుం డె న పాడే 


ల 


# 


జ్ఞానఫలమనే దివ్యత్వము మనకు అర్థమవుతుంది. అదే 
సతి చిత్‌ ఆనందమునే పెన్షన్‌ మనం పొందవచ్చును 


“వాదః (ప్రమాదితః “. 
విధాలుగా ఉంటున్నది, ఒకటవది వావముి రెండవది 
గర్వం, మూడవది వివాదము, ఈ మూడింటి యందు 
సరియైన సత్యాన్ని గుర్తించుకొన్న వ్యక్తికీ బట్టి సం 
దేహములు కలుగవు, వాదమనేది సత్యాన్ని తెలుసు 
కొనే నిమిత్తమె, తత్త్వమును ఆర్థము గావించు 
కొనే నిమిత్తమై, రాగ ద్వేష రహితమైన మాటలతో 
తాను వాదోపవాదములు చేస్తూఉంటాడు, ఇది కేవలం 
అ 'పేక్ష సహితమైన ఆనందముతో చేసే వాదన, 
సంకుచిత మైన భావములు కాని లేక సందేహ భావములు 
కాని లేకుండ, తమ విశ్వాసమును అభివృద్ది పరచుకొ నే 
నిమిత్తమై వాదన చేస్తూ ఉంటారు, ఇది సహజవాదన, 
రెండవది గర్వవాదన, తన మాట మాత్రమే తాను 
నెగ్గించుకొనవలెనని, పరుల యొక్క మాటలు ఖండిం 
చవలెనని. సంకుచితమైన భావంతో, రాగ, ద్వేషము 
లతో వాదించేటటువంటిది. పరులను ఓడించడమే తన 
ప్రధాన లక్ష్యముగా భావిస్తాడు. తన తత్త్వము 
సత్యమా ? అసత్యమా ? అనే విచారణ ఏమాత్రం 
చెయ్యడు. ఇంక మూడవది, నిరంతరము పరులను 
దూషించడము పరులు చెప్పినదానిని ఖండించడము, 
సత్యమా? అసత్యమా ? అనే విచక్షణా జ్ఞానము 
లేకుండగా ఉంటాడు. దీనిని వితండ వాదమంటారు. 
ఇట్టి మానపులు ఈ జగత్తునందు అనాది కాలం నుండి. 
కాలంతో వాటు కర్మలను, కర్మలతోబాటు కాయమును 


41 


మనం విజయాని చేకూర్చుకొనవలెనన్న నాలుగు 
పాములు మనము అర్థం చేసుకోవాలి. “యా ప్తిక, 
క్ర నాస్తిక "అనీ 
k “యౌస్తిక”= అనగా 
సుగంధముతో మనకు 
ఎడు, ఈ సుగంధము 
ఎక్కడ నుండి వచ్చుచున్నది ? అన్న విచారణ సల్చి, 
ఆ సుగంధము ఏ జన్మన్థానము నుండి మనకు వెలు 
వడుచున్నది. అనే విచారణ చేయటము. వెతికి వెతికి 
ఆ సుగంధము. ఏ పుష్పము నుండి వచ్చుచున్నదో, 
ఆ పుష్పాన్ని పట్టడం. అనగా వేద శాస్త్ర ఇతిహాస 
పురాణముల యొక్క తత్త్వ మును, ఈ పొదలనూ 
చక్కగా విచారణ చేపి [పతీ పొదయందు, ఈ 
సుగంధ పుష్పము ఎక్కడ ఉన్నది? అని ఏక లక్ష్య 
ముతో వెతకడమే. ఈ వెతికినప్పుడు చిక్కినదే 
యౌ సిక త్వము. అనగా వెతికి ఆ సత్యాన్ని గుర్తించి 

దానిని పొందడమే యాస్తికత్వము, 
2. “ఆస్తికత్వము* అనగా వాసన గుర్తించి 


ఇది ఎక్కడ ఉన్నది? ఎక్కడ ఉన్నది? అవి జీవిత 


మంతా వెదకుతూ ఉండటమే ఆస్తికత్వము. 

8. “ఆస్తిక - నాస్తిక త్వ ము” అనగా కొంత 
కాలము ఈ వాసనను చూచి ఎక్కడ ఉన్నది? 
అని వెతికి నిరాశతో, నిస్పృహతో ఈ విచారణ 
వదలుకోవడము. అట్టివానికి వాసనకూడ తెలియదు. 
వాసన లేక పోలేదు. వాసన ఉన్నదికాని, ఆతనికి ఆవ 
రించిన రోగము యొక్క _ప్రతిఫలమే, ఈనాటి విద్యార్థి 
స్ధితి కేవలము వాసన అనుభవిస్తున్నాడు. కొంతమంది 
దానిని వెదకడానికి (ప్రయత్నము చేస్తున్నారు, కొంత 
మంది వాసన ఉన్నది, మాకంతే చాలు; పుష్పాన్ని 
వెదకనక్క_ర లేదని విరమించుకొంటున్నారు. ఇది 


ఆ సిక___నాస్తికత్వము, 
అటి అణాల | 


4, “నా సిక త్వ ము” అనగా మరికొంతమంది 
ఈ లౌకికము, భౌతికమే మనకు [పధానముకాని, ఈ 
విధమైన ఆ స్తికత్వమనే సుగంధము మాకు అక్కరనే 
లేదని భావిస్తున్నారు. ఇట్టివారే నాస్తికులు. కేవలము 
ఈలాంటి వారు జీవితమం పే ఏమిటో గుర్తిం చు కో 
లేకపోవుచున్నారు. తినటం, (త్రాగటం, ధనం వృద్ది 
చేసుకోవడం, సుఖమును అనుభవించడం ___ ఇదే 
జీవిత లక్ష్యముగా, పరమావధిగా భావిస్తున్నారు. ఈ 
లాంటివాడు కేవలము మాయ మానవుడేకాని, మాధవ 
మానవుడు కాదు. ఆకార మానవుడేకాని, సాకార 
మానవుడు కానేరడు, ఇడి నాస్తికత్వము, 

స్థూలదేహం. రాక్ష్మ దేహం 

దీనికి శారీరక, మానసిక తత్త్వాలు కొంతవరకు 
సహాయకారిగా ఉంటాయి. ఆరోగ్యమైన దేహమందు 
ఆరోగ్యమైన భావా చే అభివృద్ధి అవుతూ ఉంటాయి. 
కనుక ఆటలు ఆడటము, పాటలు పాడటము ఆనంద 
ఆరోగ్యముల నిమి తృమై ఏర్పడినవనే సత్యాన్ని 
గుర్తించుకోవాలి. మనకు స్థూల దేహముతో బాటు 
సూక్ష్మ దేహము ఒటి ఉన్నది. ఈ సూక్ష్మ దేహము 
నకు తగిన కృషి చెయ్యాలి. అదే ఆధ్యాత్మిక రంగ 
ములో మనము దివ్యత్వముతో, దై వత్వములో చేరే 
ఆటలు, ఈ ఆటలలో సమైక్యత, సమరసము, సంతో 
షము అనే మూడు ఫలితములుంటాయి, దేహమనే 
పాత్రను ఆరోగ్యంగా, ఆనందముగా ఉంచుకోవడానికి 
ఆటలు అత్యవసరము. సద్దుణములు, సద్బుద్ధి, సత్య 
నిరతి, భక్తి, కర్తవ్య పాలన ము__ ఈ ఆటల 
యందే విద్యార్థి నేర్చుకొనుటకు అవకాశము కల్సింప 
బడును. ఇవే సూక్ష్మ దేహమునకు తగిన ఆనంద 
ఆరోగ్యములు అందిస్తాయి, విద్యార్థులు ఆటలతోపాటు 
గుణములు పోషించుకోవటానికి తగిన కృషి చెయ్య 
వలెను, ఆటలలో మీకింత పట్టుదల, ఇంత (శ్రద్ధ ఏ 
రీతిగా ఉంటున్నవో, అదే రీతిగా అంతకంటే అధిక 
ముగా ఆధ్యాత్మిక మార్గములో మీ పట్టుదల, శ్రద్ధలు 


42 


అభివృద్ధి గావించుకోవాలి. ఈ భౌతిక విద్యలన్నియూ 
భౌతిక (ప్రపంచమునకు మాత్రమే తోడ్పడుతాయి, 
మానసిక సంబంధమైన శాంతిభద్రతలు చేకూర్చే విద్య 
ఆధ్యాత్మిక విద్యయే. ఇదే జీవిత పరమావధి, 

_వెస్‌-ఛాంసలర్స్‌ - త్రయం 

మన సరాఫ్‌ పరమ భక్సుడు, 5 సం॥ నుండి 
మీకందరకూ తెలుసు. ఇతను ఇక్కడకు రాకపూర్వం 
మానవతా విలువలను (Human Values) గూర్చి 
అనేక (గామములకు వెళ్ళి, అనేక రకాలుగా (ప్రచారం 
చేసి ఎంతో సేవ చేసినవాడు, కేవలము ఇక్కడికి 
స్వామి యొక్క దయ, (పేమల నీమి త మె వచ్చిన 
వాడు. ఉద్యోగ నిమిత్తమై వచ్చినవాడు కాదు ఈ 
వయస్సులో శేష జీవితాన్ని పవిత్రమైన, ఆదర్శవంత 
మెన జీవితంగా తాను అనుభవించి, ఆనందించి, అదే 
ఇతరులకు అందించాలనేడే అతనీ ముఖ్య లక్షణము. 
అతను పిల్లలలో పిల్లవాడు, ఉపాధ్యాయులలో ఉపా 
ధ్యాయుడు, భక్తులలో భక్షుడు, ఇట్టి వ్యక్తి వైస్‌ - 
ఛాంసలర్‌గా విద్యాలయానికి రావడం పిల్లల అదృష్టం, 
గవర్నమెంటు నిబంధనలను పురస్కరించుకొని 
ఈనాటి నుండి *0గా విరమించుకోవడానికి పూనుకొ 
న్నాడు. ఆతని స్థానంలో అటువంటి సవిత మైన 
హృదయం కలిగినటువంటివాడే, తన శేష జీవితమును 
స్వామి సన్నిధిలో గడుపుకొన్తి తన జీవితమును 
సార్థకము గావించుకోవాలనే ఉ దే శ్యదు తో మన 
సంపత్‌ వచ్చినాడు. ఈనాటి నుండి అతను ఈ స్థాన 
మును స్వీకరిస్తున్నాడు. వీరిద్దరిని గూర్చి బృందావనం 
క్యాంపస్‌ (పిన్సిపాల్‌ (శ్రీ కె. అనిల్‌ కుమార్‌ కొంత. 
సేపు మాట్లాడగలడు. వీరిద్దరూ సేవాభానముతో 
ఇందులో పాల్గొనుచున్నా రేకాని, తాము చేసే పని జీత 
ముల నిమిత్తమై కాదని చెప్పవలె వీరిరువురు గౌర 
వార్థముగా Work చేసేవారు. కాబిట్టి సంపత్‌ తన 
జీవితాన్ని మన ఇన్‌ స్టిట్యూట్‌ లో మిమ్ములను ఆదర్శ 
మైన విద్యార్థులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో, ఆతనికి 


జ 


గ్‌ 


లభించిన ఉన్నత పదవులు, ఉత్తమ పదవులు వి 
రించి ఇందులో (పవేశించినాడు. ఇటువంటి ఉత్త 
వైస్‌-ఛాంసలర్‌ మనకు భభించడను మీ యొక 
మహాభాగ్యము. 


గ! 


£ 


Gq 


మన విశ్వవిద్యాలయము (పారంభమైనప్పటి 
నుండి మహాపండితుడు, కవి, అన్ని విధములైన శి 
సామర్థ ములు కలిగినవాడు గోకాక్‌ అనే ఆతను మొట్టి 
మొదట మన ఇన్‌ స్టిటూ $ట్‌ నకు వె స్‌-ఛాంసలర్‌ గా 
నియమింపబడ్డాడు. అతని తరువాత భక్తిప్రపత్తులతో 
సరియైన సేవలను అందించడానికి వచ్చినవాడు 
సరాఫ్‌. ఈనాటి నుండి లౌకికంగా, భౌతికంగా, 
ఆధ్యాత్మికంగా, వైజ్ఞానికంగా డి తీర్తుడెన సంపత్‌ 
Vc పదవి స్వీకరిసున్నాడు. మన విశ్వవిద్యాలయ 
మునకు ఈ ముగ్గురు “ ముమ్మూర్తుల * స్వరూపముగా 
భావింపవచ్చును, వీరు ఎట్టి వాంఛలు లేకుండా, ఎటు 
వంటి పదవీ వాంఛలు లేకుండా, త్యాగభావముతో 
పదవిని స్వీకరించిన వ్యక్కులు, 
విద్యార్గులారా ! 

వైస్‌.ఛాంసలర్స్‌ * Come and go but 
ఏ? 20013 Love Comes and Grows”, ఎంత 
మంది వై సి-ఛాంసలర్స్‌ మారినప్పటికి, వారి _పేమకు 
స్వామి (పీమక్కు వారి హృదయానికి. స్వామి 
హృదయానికి సన్నిహిత సంబంధ బాంధవ మనేది 
సిరుగునేకాని, మారదు. “వై స్‌-ఛాంసలర్స్‌” ఛైర్స్‌ 
'పేర్డు మారవచ్చునేమో కాని, వారిహృదయాలు 
ఎప్పటికీ మారడానికి వీలుండదు. కనుకనే మన సరాఫ్‌ 
ఈ విధమైన ఉద్దేశ్యముతో ఉండడము చేత, అతనిని 
బయటకు సంపుటలేదు, అతని * శేషజీవిత మంతా 
స్వామిసేవ యందు, సమాజసేవ యందు అనందముగ 
అంకితము గావింకోవాలనే ఉద్దేశ్యంతో ఉండటముచేత, 


అతనిని మా “సెం(టల్‌ ట్రస్టులో* పెట్టుకొని తద్వారా 
యూనివర్సిటీకి తగిన సంబంధ బాంధవ్యములు పెడ్తే 
నిమిత్తమై నిర్ణయించుకొన్నాము. కనుక సరాఫ్‌ 
బయట (పదేళానికి వెళ్ళుతాడే మోనని మీరు ఎమా(తం 
విచారపడనవసరము లేదు. వీరిరువురు కేవలం స్వామి 
అండదండలు ఆశించి వచ్చినవారు. కాబట్టి వీరిద్దరూ 
“ రామ లక్ష్మణులివలె ఈ కార్యములలోపల తగిన 
అభివృద్దిని తెస్తారని ఆశిస్తున్నాను. 
విద్యార్థులు స్వార్థ, స్వపియోజన ముల 
నిమిత్తమై (పాకులాడరాదు. పశ్కు పక్షి, మృగాదుల 
కైనా స్వార్ధరహిత భావమున్నది. ఈనాటి విద్యావం 
తులలోపల విశాలమైన భావములు ఎక్కడా కనపడుట 
లేదు. Life is challenge, బయట (ప్రపంచానికి 
పోయినప్పుడు, మీ భావాలకు ఆడ్డుతగిలేటటువంటి 
భావాలను ఎదుర్కొని విజయాన్ని సొధించి, బలాన్ని 
మీరు పెంచుకోవాలి. దీనికి తగిన రీతిగా మన విద్యా 
సంస్థలో అధ్యాపకులు, వై స్‌-ఛాంసలరు, రిజిస్ట్రారు, 
కంట్రోలర్‌ వీరందరూ తగిన ఉత్సాహ (ప్రోత్సాహము 
లందించుతూనే ఉన్నారు. కాబట్టి విద్యార్దులు తగిన 
కంకణమును కట్టుకోవటానికి (ప్రయత్నించాలి. 
ఈనాటి (ప్రపంచములో సరియైన విద్యను, సరియైన 
ఆదర్శమును నిరూపించాలి విద్యార్థులు. 
విద్యార్థులారా ! పవిత్రమైన హృదయాలు కలిగిన 
వైస్‌-ఛాంసలర్లను సరియైన రీతిలో మీరు గౌరవించు 
కొని, వారి ఆదేశములను అందుకొని తద్వారా. మీరు 
ఉన్నత స్థాయిని అందుకుంటారని నేను ఆశిస్తూ, 


ఆశీర దిస్తూ నా (ప్రసంగాన్ని విరమిస్తున్నాను. 


_-థ్రీవారి దివ్యబోధ 


ఇన్‌ స్టిట్యూట్‌ ఆడిటోరియం, 
(ప్రశాంతినిలయం, 14.1.1991, 





జా 
టీ 


శ) సత్యసాయి ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ హైయర్‌ లెర్నింగ్‌ (డీష్స్‌ యూనివర్సిటీ) 
విద్యాగిరి, (పశాంతినిలయం - 515 1834, అనంతపురం జిల్లా (ఆం. (ప్ర) 
(ప్రవేశ (పకటన 

1901 జూన్‌ మొదటి వారంలో (ప్రారంభం కానున్న విద్యా సంవత్సరము 1991-92కి (ప్రశాంతినిలయం 
కాంపస్‌ (పురుషులకు, బృందావనం . వై ట్‌ ఫీల్డ్‌ కాంపస్‌ (పురుషులకు మరియు అనంతపురం కాంపస్‌ (త 
లకు) అలో ఆర్ట్స్‌, వెన్ను, కామర్స్‌ విషయాలలో అండర్‌ (గ్రాడ్యుయేట్‌ కోర్సులున్నాయి, 

పంచవర్షీయ ఇంటిగ్రేటెడ్‌ (మాస్టర్స్‌ కోర్సుకు గానీ, |తివర్షీయడిగ్రీ కోర్సుకు గానీ (ప్రచేశాలుకోరే 
అభ్యర్థులు కనీసం 50 శాతం సగటు మార్కులతో 12 ఏళ్ళ ఉన్నత పాఠళాల విద్యాభ్యాసాన్ని గుర్తిం స 
బడిన బోర్లు ద్యారా విద్యార్హ తను సంపాదించి ఉండాలి, 

అడ్మిషన్‌ టెస్టుకు మునుపు _2 పరీక్షలో కూర్చొని ఉండవలెను. 

ఆర్ట్స్‌, నైన్సెస్‌, కామర్స్‌, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎం. బి, ఏ) విషయాలలో పోస్టు గాండ్యుయేట్‌ 
కోర్సులు (పళాంతినిలయం కాంపస్‌లో (పురుషులకు, ఆర్టు, (ఫిలాసఫి, ఇంగ్లీషు, తెలుగు), హోంపైన్సు, 
ఎడ్యుకేషన్‌ (బి. ఇడి విషయాలలో పోసు (గ్రాడ్యుయేట్‌ కోర్పులు అనంతపురం కాంపస్‌లో (స్త్రీలకు కూడా 
ఉన్నాయి, 

ఎం బి. ఏ వి, ఇడి,, తదితర పోస్టు గాండ్యుయేట్‌ కోర్సులలో (పవేశాలుకోరే అభ్యర్థులు 15 సం॥ల 
నియత విద్య అనగా 10-2 ౩ సంవత్సరాల విద్యాపద్దతి లేదా దానితో సరిసమానమైన ఇన్‌స్టిట్యూట్‌ చే 
గు ర్తి ంవబిడిన విద్యార్ల తను పూర్తిచేసి ఉండాలి. ఫెనల్‌ పరీక్షలో (ప్రత్యేక విషయం (సబ్దక్ట్ర లోను, జనరల్‌ 
ఇంగ్లీషులోను కనీసం 50 శాతం మార్కులు సంపాదించి ఉండాలి, 

అయితే పోస్టు (గాడ్యుయేట్‌ డి(గీ పరీక్షలో 60 శాతం లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు సంపాదించి 
నచో, ఈ నియమాన్ని ఇన్‌స్టిట్యూట్‌ విచక్షణతో సడలింపు చేయవచ్చును. అడ్మిషన్‌ టెస్ట్‌కు మునుపు 
(గ్రాడ్యుయేట్‌ | క్వాలిఫైయింగ్‌ పరీక్ష (వాసియుండాలి. అడ్మిషన్‌ "టెస్ట్‌కు అపై చేసే అభ్యర్దులు తమ డిగీ9 
పైనల్‌ పరీక్ష ఫలితాలకుగాని, మార్కు స్టేట్‌ మెంటు కోసంగాని కాచుకోనక్కరలేదు. కానీ, ఫైనల్‌ పరీక్షకు 
మునుపు ఉన్న పరీక్ష ఫలితాల ఆధారనుపై అ పై చేయవచ్చును. 

అప్లికేషన్‌ ఫారం, ఇన్ఫర్‌ మేషన్‌ హ్యాండు బుక్‌ కోసం ఆసక్తిగల విద్యార్థులు 11వ తారీఖు ఫిబవరి 
నుండి _ ఏ్మపియల్‌ 6వ తారీఖు వరకు పోస్టు ద్వారా తెప్పించుకోవచ్చును. లేదా ఏ(పియల్‌ 11వ తారీఖు 
వరకు నేరుగా తీసుకోవచ్చును. పైన తెలుపబడిన వివిధ కోర్సులకు (ప్రవేశ "పరీక్షలు 1991 మే నెల మొదటి 
పక్షంలో జరుగును. (పతీ కోర్పునకు అప్లి కేషన్స్‌ వేరువేరు విధములుగా, (వత్యేకంగా ఉండుటచేత, అభ్యర్జులు 
తమ వినతిప్టతములలో వారి పేరు మరియ వారు (ప్రవేశము కోరుచున్న కోర్సు (సబ్దక్షు విషయం వివర 
ముగా (వాయవలసినది, వినతి పృతములతోబాటు పి. జి, ఎం. ది. ఏ, బి, ఇడి. కోర్సులికై 45/--- 
రూపాయలు అండర్‌ గాండ్యుయేట్‌ కోర్సుల కె 35|— రూపాయలు ఐ. పి. ఓ. (లేక) బ్యాంకు డ్రాఫ్ట్‌ 
ద్వారా... (శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైయర్‌ లెర్నింగ్‌ “పేర పశాంతినిలయం ___ 515 184, 
అనంతపురం జిల్లా, (ఆంధ్ర [పదేశ్‌) అ(డ్రస్సునకు పంపవలెను, 
రిజిస్ట్రార్‌. 


గురుదేవ వాణి 


అనిర్వచనిందుం జ 'ఎమస్వరూపం 


ఇ ర్యాఐ రాల ద్యాల య్యాలు రకాల దయ్యాల రాల య్యా ర్యాలి యాలు రావా య్యాచు ర్యా ఆగ్ధాం డ్యాం రాం ద్యాం య్యా ద్యాల డ్యాం అక 


“పేమరూపము (పేమమయం. ఆ _పేమరూపమే దైవరూపం. (పేమను (పేమతో సంధిం 
చిన నీమముతో సమానమగును. ఇటువంటి (పేమను ఎవడు గట్టిగా కలిగి ఉండునో, 
అతడు--- ' అద్వితీయము ” పొందుటకు అర్హుడగును”, 

“ పలుకులు మహారుచికరములు, పరిమళములు, అతిమధుర మకరంద ద్వంద్వములు. 
ఈ పలుకులే నాలుగు వేదాలు - శ్రుతి స్మృతులు. ఇట్టి పలుకులే బంధ - మోక్ష, సుఖదుఃఖ 
కారణాలు. ఈ పలుకులను ఎవడు (పేమ బోధలచేత పొందుపరచి, సమత, మమత 
లను కలునటు 'మనవతా విలువలిను తెలుపుచుండునో, ఆతడే.దైవత త్ర (మని చెప్పవలె”. 


(పేమస్వరూపులై న విద్యార్థులారా! విద్యాబో ధకులారా! 
విద్యాఖిమానులారా ! 


(పేమ గుణాతీత మైనది. క్షణ క్షణమునకు అభి 
వృద్ధిని పొందటమే దీని స్వభావము, ఈ (పేమ అవిరా 
మంగా, అనంతంగా, అమృత ధార లుగా (ప్రవహిస్తుంది. 
దీనినే బుషులు__..” ఆత్మ” అని పిలుస్తారు. ఇది 
హృదయము నుండి ఆవిర్భవిస్తుంది. ఈ (పేమ సాధ 
కుని మనస్సును దైవము వైపునకే (ప్రసరింప జేస్తూ 
ఉంటుంది, (పేమ పోకడ ఒక దిక్సూచి వంటిది, 
ఈ దిక్సూచిని ఎక్కడ పెట్టినప్పటికీ, ఆ ముల్లు ఉత్తర 
దిశనే చూపిస్తుంది. (సీమకు ప్రత్యేకంగా “ త్రన్గ__ 
పర” అనే తారతమ్యాలుండపు, ఇందులో స్వార్థ 
పరులకు స్థానము లేదు. అందులకే___ “ అనిర్వచనీ 
యం . (పేమ స్వరూపం” అని చెప్పబడింది. భాషలు 
కాని కవిత్వముకాని, పాండిత్యముకాని ఈ _పేమను 
వరి ంచలేవు, 


45 


అనురాగము = (పేమ 


జగత్‌ వ్యవహారములలో ఈ (పేమ రెండు 
విధాలుగా నిరూపిస్తుంది, ఒకటి అనురాగనుని, రెండ 
వది (పేమ అని, (పేమ ఒక్కటే అయినప్పటికీ, 
దీని అనుభూతులను పురస్కరించుకొని వివిధరూపాలు 
ధరిస్తూంటుంది. (పేమను (ప్రాకృత వ్యవహారమందు 
ప్రవేశ పెట్టినప్పుడు “అనురాగమని” పిలువబడు 
తుంది. ఈ అనురాగంలో సుఖముతో బాటు దుఃఖము 
ఉంటుంది రాగముతోబాటు ద్వేషము ఉంటుంది. ఈ 
సుఖదుఃఖములతో, రాగద్వేషములతో కూడినదే 
అనురాగము, ఇది మనస్సు నుండి ఆవిర్భవిస్తుంది. 
(పేమ అట్టిది కాదు, దుఃఖమునకు, రాగద్వేషము 
లకు ఇందులో యేమా (త్రము అవకాశం లేదు. ఎక్కడ 
రాగద్వేషములు, దుఃఖము ఉంటాయో అక్కడ అది 
నిజమైన (పేమ కానేరదు. ఇది - కేవలం అనురాగము 
యొక్క (ప్రభావము, ' 


ఈనాడు జ జగత్తులో (పేమతో అనుక స్తున్న సంబంధ 
బాంధవ ము లన్నీ 6 మా అనురాగముతో కూడినవేకాని, 
పరిశుద్ధమైన (పేమకు సంబంధించినవి కావు. ఈనాడు 
మానవుడు (ప్రపంచములో ఏ పదార్థం కోరినప్పటికిని, 
పదార్థ నిమిత్తమై తాను పదార్థమును పే్రమించుట 
లేదు. తన నిమితమై పదార్థమును 'పేమిస్తున్నాడు. 
ఏ వ్యక్తిని ఎవరు (పీమించినప్పటేకీ, వ్యక్తి 
నిమిత్తమై ఆ వ్యక్తిని (పేమించుట లేదు. కేవలం 
తన నిమిత్తమై ఆ.వ్యక్రిని _పేమిస్తున్నాడు. ఈ విధ 
ముగా తల్లీ బిడ్డలై నప్పటికినీ, తల్లి (ప్రేమ - తల్లి నిమి 
తృమై ఆ బిడ్డను తాను _పేమిస్తున్నదికాని, బిడ్డ నిమిత్త 


'మెకాదు, ఇదే విధంగనే భార్య. భర్తనుగాని, భర్త =. 


భార్యనుగాని తమ తమ స్వార్థముల కోసమే, ఒకరి 
నొకరు (పేమించుచున్నారే కానీ, ఒకరి కోసం ఒకరు 
(పేమించుటలేదు. ఇదే అనురాగము యొక్క 
వము, = 
ఆస అద 
స్వార్థం - స్వపియోజనం 

ఈనాడు కలి (ప్రభావము చేత దై వ('పేమను 
మానవులు ఇడే విధముగా అనుభవిస్తున్నారు. దైవం 
నిమితృమై = దైవమును “పేమించుట లేదు. తమ 
నిమితమై - దైవమును (పేమిస్తున్నారు. నిజంగా 
భగవంతుని నిమిత్తమై (పేమించినట్టయిన, ఆ 
(సేమలో రాగమునకుగాని, ద్వేషమునకుగాని, దుఃఖ 
మునకుగాని అవకాశము ఏమ్మాత్రమూ ఉండదు, నేటి 
మానవుడు తనలో స్వార్థమును, స్వపియోజనమును 
లక్ష్యమునందు 'పెట్టుకొనుట చేత, 
మాలిన్య పరచుకొనుచున్నాడు, కాబిట్టి మానవుడు 
తన జీవితమును స్వార్థమనే దానిలో “ “ కీలుబొమ్మ"గా 
జీవీన్తున్నాడు. స్వార్ధం, స్వప్రయోజనం లేక్సుండా 
తాను ఒక్క అడుగై; నా ముందడుగు వేయుటకు ( ప్రయ 


తన (సేమను 


46 


త్నించుట లేదు. అన్నింటి యందు దివ్యత్వమైన ఆత్మ 
తత్త్వ ము ఉన్నదనే సత్యమును మానవుడు గుర్తిం 
చుకొనుటకు పియత్నించుట లేదు. 

నేడు జగత్తునకు కావలపినవి (క్రొ త్త పద్దతులు 
కావు. (కొత్త చదువూ, (కొత మతమూ (కొత్తసాం 
(పదాయమూ కాదు, గుణవంతులై న త్రీ ఫురువలు, 
శీలవంతులై న బాలబాలికలు నేట్‌ జగత్తునకు చాలా 
అత్యవసరం. ఇది కేవలం ఒక్క అధ్యాత్మిక మార్గము 
నందే అభివృద్ధిని పొందునుకాని, అన్యమార్షముల 
ద్వారా వీలు కానేకాదు ___ అసొధ్యము, ఈనాడు 
వై తిక్క ధార్మిక, అధ్యాత్మిక మార్గములలో ఈ విధ 
మైన మార్పులు కలగడానికి మూలకారణము ఏమిటి? 
అసి విద్యార్థులు విచారించాలి. పూర్వం కంటే ఈనాడు 
మానవుని యందు స్వార్థం, సంకుచిత భావాలు అధిక 
మెపోయినాయి. దీనికి కారణమేమని మనం విచారి స్తే, 
స్వార్ధము - స్వపుయోజనములతో కూడిన 
పశుత్వమే మూరలకారణమని అనిపిస్తుంది, మానవుని 
యందు దివ్యత్వం, మానవత్వం, పశుత్వం__మూడు 
ఏకమై ఉంటున్నాయి, మానవత్వము నుండి దివ్యత్వ 
మునకు పోదలచిన మానవుడు, మానవత్వము నుండి 
సళుత్వమునకు దిగజారుట చేతనే ఇన్ని విధము, లైన 
మార్పులు కలుగుటకు హేతువై నది. మానవత్వంలో 
ఉండిన దివ్యత్వమును విస్మరించి పశుత్వమును పెంచు 
కొనుటయే దీనికి హేతువు. స్వార్ధము, స్వపియోజ 
నము సాధ్యమైనంత వరకు విద్యార్థులు తమలో అరికట్ట 
డానికి (ప్రయత్నించాలి. 


'దీర్ల బీవితంికాదు అ “దివ్యజీవితం' కావాలి 


మానవుడు సమాజము నందే పుట్టి, సమాజము. 

నందే పెరిగి స సమాజమునందే జీవిస్తున్నాడు. సమౌజ.' 
అభివృద్ధిని, సమాజ క్షేమాన్ని దృష్టి యందుంచుకో 
వౌలి, మన కుటుంబ శాంతిని, మన గృహము నందే 
అభివృద్ది గావించుకోవాలి. ' కుటుంబములో శొంతీలేని 


మానవుడు, సమాజములో శాంతిని ఏ విధంగా కల్పిం 
చగలడు? కుటుంబములో శాంతిని పోషించాలంణే, 
వ్యక్తిలో శాంతిని పెంపొందించాలి. అందుకోసయు 
మానవుడు దుర్భావములను అజగ। దొక్కుకొని, తన 
యందున్న దివ్యమైన భావాలను పోషించుకొనుటకె 
తగిన కృషిని చెయ్యాలి, కానీ, ఈనాటి మానవుడు 
( దీరజీవితాన్ని” ఆశిస్తున్నా డేకాని, “దివ్యమైన 
జీవితాన్ని ఆశించుటలేదు. “దివ్యమైన జీవితమును 
అనుభవించటానికి తగిన కృషిచేయాలి అంతేకాని, 
దీర్హ'మెన జీవితం కోసం కాదు. 


పారమారిక జలం 
థి 


జలము ఉండినప్పుడే అలలు ఆరంభిసాయి. 
అలలు ఉండినప్పుడే, అందులో నురుగేర్పడుతుంది. 
అలలు వదలి నురుగు, జలము వదలి అలలు ' ఉండు 
టకు వీలుకాదు. అందుచేతనే పాఠమార్జికమనే జలము 
నందు, వ్యవహారికమనే అలలు ఆరంభించి, ఆ అలల 
యందు సుప్రభాత జ్ఞానమనే నురుగు వస్తూ ఉంటుంది, 
ప్రాతిభాసికము అని" ఈ నురుగునే చెప్పుచున్నారు, 
వ్యవహారికము నందు మరియు (ప్రాతిభాసికము నందు 
పారమార్థికమనే జలం సమముగానే ఉంటుంది. మాధు 
ర్యము, పల్చదనము, తీపి మున్నగునవి ఏ జలములో 


ఉన్నవో, ఆ జలము యొక్క స్వభావమే ఆ అలల: 


యందు, నురుగునందు కూడి ఉంటుంది. మనము ఈ 
(వాతిభాసికమందు, పారమార్థికమందు, సమముగా 
అనుభవించినప్పుడే ఈ (పేమ తత్త్వము, ఒక విధ 
మైన సమత్వముగా, స్థిరత్వముగా, అమరత్వముగా, 
అఖిలంగా._.. ఉంటుంది. 


జీవితమే ఒక ఆట 


“Life is a game play it. Life is a dream . 


realise it. Life is Love enjoy it ”. 


ఈనాడు పోరాడవలసినది, విజయాన్ని సాధించ . 


వలసినది జీవిత పోరాటము. అదే ఒక ఆట. మనము 


47 


ఎబి (పెను ఆని భాషను 
' > లి ఈ 
వలం భావన మాత్రమేకాని నిజమెన (పేమ కాదు, 
ఓ చా జు 
ఈ (పేమయే దున హృదయంలో ఆవిర్భవించి ఉండిన 
ఇందులో ఆశాండికీ గాని దుఃఖనునకు గాని, రాగ 
మునకు గాని ద్వేషమునకు గాని ౨ యాతనా 
అవకాశము ఉండదు. ఎక్కడ రాగద్వేషములు, 
దుఃఖములు ఉన్నవో, అక్కడ సరియైన (పేమ లేదని 
ర 
ఉద 


మనకు నిర్ధారించుకోవచ్చు. అందుచేతనే 
భగవంతుడు అంత సులభంగా మనకు చిక్కుట లేదు. 
హృదయ సంబంధమైన ('పేమను మీలో అభివృద్ధి 
పరచుకొనుటకు (ప్రయత్నించాలి. 


ఆట పాటలు 


మీరు ఆటల పోటీంని ఆటలు ఆడటం, పాటలు 
పాడటము చేస్తున్నారు. ఇవి (ప్రాచీన కాలములో 
(ప్రారంభమైనట్టివే. ఈ ఆటలు పాటలలోనే - వివిధ 
మతములు ఐకమత్యమనే దానిని అభివృద్ది పరచుకొనే 
నిమిత్తమై ఈ ఆటలు ఏర్పడినవి. ఈ ఆటలు ఆడటం 
చేత, దేహము ఆరోగ్యకరముగాను, పుష్టికరముగాను, 
తుష్టికరముగాను ఉంటుంది. ఈ ఆటలలో (క్రమశిక్షణ 
ఏవ్వరూ పాటించుట లేదు. విజయాన్ని మాత్రమే 
ఆశిస్తున్నారు. ఆనందను, ఆరోగ్యము, సంతృప్తి, 
(క్రమశిక్షణ .ఈ నాల్గింటి నిమిత్తమై ఆటలు (పారంభ 
మైనవి. ఆనందాన్ని అభివృద్ధిపర చే నిమిత్తమై పాటలు 
ఎర్బడ్డాయి. కనుకనే, గానం ఆనంద సమయములో నే 
ఆవిర్భవిస్తుంది, పూర్వకాలం స్త్రీలంతాచేరి నలుగు 
పాటలని మంగళహారతి పాటలని, అప్పగింతల 
పాటలని__ఎంతో ఆనందంగా పాడుతూ ఉండేవారు, 
ఈనాడు పెండ్లికి ఎవ్వరి నైనా పాటలకని పిలిస్తే, 
“ఏంత ఇస్తారు * అని అడుగుతారు. వ్యాపార సం 
బంధమైన పాటలుగా రూపొందుతూ వచ్చాయి, విద్యా 
ర్జులిందరూ మీ ఆటలుకాని, పాటలుకాని ధన నిమిత్తం 
కాక హృదయానందం కోసమని చక్కగా గుర్తిం చి 
మీజీవితాన్ని ఆనందమయముగా అభివృద్ది చేసుకోండి, 


వీడ్కోలు _-- స్వాగతం 


“ జీవితం” అనే పదములో మనమేమి సాధిం 
చామం"చే_.. “* జీవితం” అనే పదములోని చివర 
= సున్న “ను మనము సాధించినాము. అదే “జీరో”, 
ఇది కాదు మానవుని ఆదర్శం. మానవుడు సద్గుణముల 
ను పోషించుకొని, విజయాన్ని సాధించాలి. మానవుడు 
గుణవంతుడుగాను, బలవంతుడుగాను, ఆనందవంతుడు 
గాను ఉండాలనుకుంటే దివ్యమైన భావాలు పోషించు 
కోవాలి, కామ, (కోధ, లోభ, మోహ, మద, 
మాత్ప్సర్యములు.__ అనే ఆరు గుణములు మనలో 
అరిషడ్వర్గములుగా రూపొందుతూ వచ్చాయి. ఈ 
ఆరింటిని మనం దూరం చేసి, పె ఆరింటి స్థానంలో. 


Character, Pity, Non-Violence, Control 
of Mind, Love, Truth— ఈ ఆరింటికి స్థానం 


ఇచ్చి ఒక టి వీ డో. లు (5౭nd 0౧10), మరొకటి 
స్వాగతం (Welcome) చేయాలి, ఈ విధముగా 
చేపినచో ఇది మానవుని ఉన్నత వ్యక్తి (Supreme) 
గా మారుస్తుంది. 


ఉన్నత లక్ష్యం సాధించండి 


విద్యార్థులారా ! మీ వయస్సు చాలా పవిత౦ 
మన వయస్సు ఈ వయస్సునందే డివకమెన భావాలు 
ర యు 


నింపుకోవాలి, వర్షాకాలములో చెజువులకు నీరు నింపు 


కశాన్నా( 





క 
లు అలో. re 


కొన్నప్పుడే, ఎండాకాలంలో దానిని వినియోగించుకోవ 
డానికి వీలవుతుంది, (ప్రారంభ జీవిత సమయమందే 
పవిత్రమైన భావాలు నింపుకొన్నప్పుడే, భవిష్యత్తులో 
ధన్యులు కావచ్చును. బాహ్యా సంబంధమైన (ప్రపంచ 
ముతో పోల్చుకొనక, మీ దివ్యమైన భావాన్ని మీరు 
అభివృద్ధి పరచుకొని, దానిని విశాలము గావించుకొనే 
రీతిగా (ప్రయత్నించాలి. మీరెప్పుడూ పైకి చూడండి, 
(కిందికి చూడకండి. Look up, Low aim is 
Crime, ఇట్టి లక్ష్యమును మీలో పెట్టుకోండి. అప్పుడే 
కించిత్తైనా ఉపయోగమైన దానిని సాధించవచ్చు. 
వెంటబడి “కుంటి నక్కను కొనే దానికంసే, గురి 
తప్పిననూ పులినే కొట్టమన్నారు ”, మీరెప్పుడూ 100 
Per cent తెచ్చుకొని ౨253 కావాలి అనే లక్ష్యము తో 
చదవండి. కనుక విద్యార్థులందరూ పరీక్షలలో నూటికి 
నూరు ఫలితాలను పొందాలి, మన విద్యాసంస్థయందు 
ఆదర్శవంతమైన విద్యార్థులుగా తయారై (పతి విషయం 
నందు సత్యమును, (పేమను, మనోరంజిత'మెన భావా 
లను అభివృద్ధి పరచుకోవాలి. మీరు ఈ _పేమ తత్త్య 
మును అభివృద్ధి పరచుకొంచే, ఈ _పేమాప్రముతో 
సర్వమూ సవ్యముగా మారిపోతాయి, (పేమ లేకపోతే 
తృల్హైనా నిన్ను (సేమించదు. దేహ సంబంధమైన 
(పేమతోబాటు, ఆత్మ సంబంధమైన (పేమను అభి 
వృద్ధి పరచుకోవాలి, 
(శ్రీవారి దివ్యబోధ 
ఇన్‌ స్టిట్యూట్‌ ఆడిటోరియం, 
(పశకాంతినిలయం, 
20119091. 


న 
li Wy, : 
FIR 


అనాను | 
IO 
ళా 


ఆ 





ఖః 
¥ 
య 
* 
టీ 
+ 
x 
bp 


(పతీ సంవత్సరం (ప్రశాంతినిలయంలో అత్యద్భుత 
మెన, (్రమోదభరితమైన, విద్యార్థినీ విద్యార్థుల ఆటల 
పోటీలు జరుగుతూనే ఉంటాయి. ఇందులో అటు 
బృందావనం కాంపస్‌, ఇటు పృకాంతినిలయం కాంపస్‌ 
విద్యార్థులు, మరి అటు అనంతపురం కాంపస్‌ విద్యా 
ర్ధినిలు___. భగవానుని సమక్షంలో తమ తమ | క్రీడా 
కళా కొశలమును (ప్రదర్శిస్తూ ఉంటారు, ఇట్టి మహ 
త్వర సన్నివేశమును తిలకించుటకై. దేశ విదేశస్టులం 
దరూ వచ్చి (పేకకులుగా పాల్గొంటారు. అటు 
లనే ఈ సంవత్సరము కూడా శ్రీ సత్యసాయి ఇన్‌స్టి 
ట్యూట్‌ ఆఫ్‌ హైయర్‌ లెర్నింగ్‌ ఛాంసలర్‌ భగవాన్‌ 
బాబావారు జనవరి 11వ తేదీ శుక్రవారం ఉదయము 
7 గంటలకు (శ్రీ సత్యసాయి హిల్‌ వ్యూస్టేడియం వద్దకు 
గురు బాలకులు, ఇద్దరు బాలికలు తమ మోటారు 
సైకిళ్ళ పె “పై లట్బవలె సాగిపోవుచుండగారథం షె 
విచ్చేసినారు. రథమునకు ఇరువైపుల వై స్‌-ఛాంస 
లర్‌. అనంతపురం కాంవస్‌ (ప్రిన్సిపాల్‌ వచ్చి స్వామి 
వారిని (ప్రముఖ అతిథిగా దయచేయమని పుష్పాంజలి 
సమర్పించుకొన్నారు. ఇన్‌ స్టిట్యూట్‌. వారీ బ్యాండు 
ముందు సాగుచుండగా స్వామివారు శొంతివేదికను 
సమీపించినారు, 21 సార్లు (ఫీల్చబడు తుపాకీ వంద 
నముతో స్వామివారిని ఆహ్వానించారు. 


బాబావారు కాంతి వేదికపై తమ ఉన్నతమైన ఆ 
సనమును అలంకరించిన పిదప, స్వామివారికి కుడి 
వైపున వైస్‌-ఛాంసలరు డా॥ సంపత్‌, ఎడ్యుకేషన్‌ 


ప! 


49 


IIR శల స EK KTH IIR FEI RINE 


సత్య సాయి కిణారంగం 


+ 
+ 
+ 
x 
xt 
xt 


(టెస్టు సదస్యులు, ఎడమ (పక్కన డా॥ మట్టీ చెన్నా 
రెడ్డి (మాజీ ముఖ్యమంతి9, ఆంధ్ర ప్రదేశ్‌) ఆసీను 
లైనారు. 
బృందావనం కాంపస్‌ వారు తయారుచేసిన 
రాజహ౦న, “Purity, Unity, Divinity ___ 
అనే స్లోగనుతో |'పేక్షకులను సమీపిస్తూ, స్వామివారి 
ముందు నుండి తరలి పెళ్ళినది. 
బాబావారు “మార్‌, ఎపొన్లు” జరుగుచున్నంత 
సేపు నిలబడి వందనము అందుకొన్నారు, 
ఇన్‌స్టిట్యూట్‌ బ్యాండు శ్రీ "పెర్లూసన్‌, 
అమెరికన్‌ జాజ్‌ బ్యాండు మాస్టర్‌ ఆధ్వర్యాన అ ప్రతి 
మాన నైపుణ్యంతో తమ (ప్రతిభను (ప్రకటించు 
చుండగా, శ్రీ) సందీపన్‌ ఛటర్జీ ఇం గ్లీష ' లెక్చరర్‌ 
వ్యాఖ్యానము చేస్తుండగా, ప్రై మరీ స్కూల్‌ విద్యార్థినీ 
విద్యార్థులు రంగు రంగుల అత్యంత ఆకర్షణీయమైన ' 
దుస్తులలో సత్య, ధర్మ, శాంతి, (పేమ, అహింస. 
విభాగాలు ( Houses ఏ) గా స్వామికి వందనము చేస్తూ 
వెళ్ళినారు, వారి వెనుక నే హైయర్‌ సెకండరీ విద్యా 
ర్ధిన్‌లు, ఆనంతప్పరం జూనియర్‌ కాలేజీ విద్యార్థినిలు, 
అనంతప్పరం కాంపస్‌ విద్యార్థినిలు తరువాత హైయర్‌ 
"సెకండరీ స్కూల్‌ విద్యార్థులు, ఇన్‌ స్టిట్యూట్‌ విద్యా 
ర్థులు. వరుసగా స్వామికి వందనములు అర్చించి, 
ముందునకు సొగిపోయినారు. బ్యాండుకు అనుగుణ్య 
ముగా, [క్రమశిక్షణతో మార్చ్‌పాస్టు చేయునప్పటి ఆ 
దృశ్యం భక్తుల హృదయాలను రంజింప జేసినది, 


ఈ రాగ క వ ము రువాత భగవాన్‌ బాజా 
డీ (కిందకు దిగివచ్చి “ష 
ఆవిష్కరణ గావించినారు, * కీడోత్సవ తక ని 

వెలిగించి, అటుపిమ్మట (పేమ, శాంతి స్వరూపము 
లుగా భావింపబడే రెండు శ్వేత పావురములను ఆకా 
శము వైపునకు విడిచిపె పెట్టినారు. వివిధ రంగులలో 
గాలిబుడగలను ఆకాశ మార్గమునకు పంపినారు. ఈ 
కీడోత్సవ జోంతిని అంచలంచళలుగా, మెదానం చుటూ 
ర్ట ప టి 
విద్యార్థులు పరుగెత్తుతూ, హిల్‌ వ్యూస్టేడియం నందలి 
కొండశిఖరముపై, (కొత్తగా (ప్రత్యేకంగా నిర్మించిన 
స ౦భముపె (పతిషించినారు, 
లీ లా యు 


వాడు శాం వష 


ఇన్‌స్టిట్యూట్‌ కెపైన్‌ క్రీడోత్సవ శపథము 
(1668ల) మైకులో భావ గాంభీర్యముతో ' చదువుచుం 
డగా, వేలాది విద్యార్థి సీ విద్యార్థులు దానిని అనుసరిస్తూ 
స| క్రమమైన పద్ధతిలో పునశ్చరణ గావించినారు. అటు 
తరువాత విద్యార్థినీ విద్యార్థులు మార్చ్‌పాన్టు రిట్రీట్‌గా 
తమ తమ స్థానము లకు బ్యాండు వాద్యాలకనుగుణ్య 
ముగా వెళ్ళినారు. అటుపిమ్మట సాంస్కృతిక కార్య 
pe (సారంభములై నాయి, 


పై 9మరీ స్కూలు పిల్లలు మనోరంజకమైన 
రంగు రంగుల దుస్తులతో రికార్డు చేయబడిన సంగీ 
తమునను సరించి ఛై ఛై ర్యోళ్సాహములతో వివిధ భంగి 
మలలో, రంగు రంగుల గొడుగులతో అద్భుతమైన 
నాట్యం చేసినారు, 


బాలురు వివిధమైన భంగిమలలో “పిరమిడ్లు” 
ఆకృతులను పిదర్శించినారు. కొందరు shes 
తుమ్మెదలవలె రెక్కల ఆకారంలో నాట్య (ప్రదర్శన 
చేసినారు పద్మప(త్రముల వలె, వికసించిన పద్మముల 
వలె వస్తాలంకారములు చేసుకొని, అత్యద్భుతముగా 
నాట్య (ప్రదర్శన గావించినారు. కొందరు బాలురు 
చెక్క గుజ్జముపై దూకటము, పల్టీలు కొట్టటిము (ప్రద 
ర్శన గావించినారు. బృందావనం వత. కార్ల ను 
అతివేగంగా నడిపే విధానమును సర్పిదర్శించినోరు. ఈ 


50 


ను 


(పదర్శనలో కార్ల ఆతిడేగంగా, (ప్రమాదకరంగా 


నడిపిస్తున్నా, టాప్పుపై న ఉన్న విద్యార్థులు ఎమా(త్రము 
కదలకుండా, బ్యాలన్స్‌ తప్పకుండా రారును అంటి 
టుకొనే ఉన్నారు. ఆతి సాహసంగా కార్ల పెన పిర 
డ్లు ఏర్పాటు చేయటను, ఒకే కారు టాపుపైన పది 
మంది పిల్లలు స్వారీ చేయటమనే __ అతిసాహస 
కృత్యాలు చేసినారు. రెండు కార్లు (పక్క = (పక్కన 
నిలబడి ఉన్నప్పుడు ఆమధ్యలో ఒక 'రింగుకు? నిప్పు 
అంటించి దాని మధ్యలో దూకటం అనే (ప్యక్రియలు 
చూపించినారు. జీపు వెనుక నుండి “ ప్యారాచూట్‌ ”. 
సహాయముతో ఆకాశముపైకి వంద అడుగులు ఎగిరి, 
తిరిగి అతిసునాయాసంగా [కిందికి దిగటం జరిగింది, 
ఇట్టి సాహస కృత్యములు కేవలం భగవానుని ఆశీస్సు 
లతో (పమాద రహితంగా, (పమోద భరితముగా తన 
రారినవి, * Forever yours” అనే స్లోగనుతో వారీ 
ప్రదర్శన ముగించినారు. 
జాతీయ సమైక్యతను నిరూపించు, సర్వమత 
సమానత్వాన్ని (ప్రదర్శించు, వివిధ రాష్ట్రాల నృత్య 
భంగిమలు అతిమనోహరంగా జరిగినవి. ఈ సన్నివే 
శము ఎద్దులబిండి, (టాక్టర్లు, సర్వమత సమావేశము 
మున్నగునవి కలిగి ఉన్నది. ఈ దృశ్యంలో బాలురతో 
బాటు, బృందావనం (ప్రిన్సిపల్‌, వార్డిన్‌ పాల్గొన్నారు, 
ఆనాటి (ప్రాచీనకా లపు “పల్లెటూరి వాతావరణమును 
సృష్టించినారు. బెంగు భూ రు Aeroclub ఇన్‌ 
స్ట్రక్షర్‌ ౯ గైడరూ పైన ఆకాశములో ఎగరడం, 
తిరిగి క్రిందికీ ది దిగడం, “స్వామికి నమస్క-_రించ డము. 


తిరిగి ఆకాశము పై కి ఎగిరి విమాన్నాశయమువై్వై నకు 
వెళ్ళినాడు. 


పంతం కారక వలకు ఉంజలతో 
స్వామికి (ప్రణామములు సమర్పించి తమ (ప్రదర్శనను 
(ప్రారంభించినారు. “ భవసాగర తరణి *” అనే సోగ 
నుతో (త్రేతాయుగములో (శ్రీ రామచంద్రుడు గుహుని 
పడవలో (ప్రయాణము చేసిన దృశ్యము, “సత్య 
ధర్మ బోధిని”ి__ అనే స్టోగనుతో దాశ్టీపరోయుగరిలో. 


(శ్రీ కృష్ణుడు అర్జునునికి “ గీత” జోధించుచూ రథ 
వలో Sb. “శాంతి "పేంమదా 

స్లోగనుతో కలియుగంలో బాబావారు “సొయివిహంగ్‌” 
అనే- Aer0; lane ఉపయోగించటం 'పషదరి-ంచినారు, 

(శాళ్ళపై ఎత్తుగా (వేళ్ళాడుతూ, 

చినారు. పిరమిడ్ల ఆకృతిలో నిలజఒడటం, 

య ర 
వివిధ భంగిమలలో విన్యాసాలు (ప్రదర్శించడం జరిగి 
నది, “టెట్‌ రోప్‌ వాకింగ్‌” ___ (తాటిపైన నిలబడి 
నెతిపెన 'పెటిన కుండ కదలికుండా బ్యాలెన్సు చేసూ 

ఆలి ద లు భా చి 
నడవటము, ఎతుగా కటిన (తాళ్ళపై “మానా సెకిళ్ళ 

జాని లు ర ర 
పై ఇద్దరు బాలికలు ముందునకు, వెనుకకు వెళ్ళటము, 
బాలికలు అందరు తల్లని దుస్తులను 
Marching అనగా వివిధ మతచిహ్నాలుగా ఆకృతులు 
(ప్రదర్శించుట మున్నగునవి (పదర్శిం చినారు, 


దాయినీ... అసె 


ధరించి Figure 


(పశాంతినిలయానికి చెందిన విద్యార్థులు__ 
“పిరమిడ్హ” ఆకృతులు, “బూడ్రే"” విద్యను అత్యద్భు 
తన. (ప్రదర్శించినారు. ఇన్‌ స్టిట్యూట్‌ విద్యార్థులు 
మోటారు సైకిళ్ళపై న చేతులను, కాళ్ళను వదలి అనేక 
రకములైన విన్యాసములు సాహసంగా _చేసినారు. 
ఒక రాంప్‌ నుండి ఇంకొక రాంప్‌కు దూకటం, ఒక 
రాంప్‌ నుండి ఒక టిక్కు. వెనుక భాగములోనికి 
ఎగరటం, రాంప్‌-రాంప్‌ల మధ్యనున్న పది అడుగుల 
స్థలములో 7గురు పడుకున్నప్పటికీ, రాంప్‌ నుంచి 
రాంప్‌ పైకి దూకినారు. మరొకసారి రాంప్‌ నుంచి 
మరొక రాంప్‌కు దూకుతున్న సమయంలో ఆ రాంప్‌ల 
మధ్య ఇద్దరు మోటారు నెకిళ్ళను నడిపించినారు. 
మరొకసారి ఆ రాంప్‌ల మధ్యనున్న స్థలములో 
మంటలు, పొగలు చెలరేగుచున్నా ఒక రాంప్‌ నుండి 
మరొక రాంప్‌కు దుమికినారు, 


రెండు వైర్‌ సురంగాలలో (Tunnel ) మోటారు 
సై కిళ్ళపై పడుకొని, అవల ప్రక్కకు వెళ్ళినారు, 
అదే సురంగముపై మంటలు మండుతున్నా, మధ్యలో 
నుండి ఇరుపక్కల నుండి ఆ సురంగాలలో ఇద్దరు 


పే 


దిక్కులలో య 


మరొక విదాంరి తన శరీరమునకు pa కటుకొని, 
రీథి i బె 


ఆ మోటారుసే కీళ్ళకు కటి, ఆ మోటారు పెకిళ్ళను 

(cn న రు న్‌ (= 
నడుపగా వాటి వగమును ఆపిచెసినాడు. “* 603916 
Riders’ ఆని గుర్తింప జేసినారు వీరు. 


ఈ (క్రీడోత్సవా లకు ముందు శ్రీవ కేదీన స్వామి 
వారి సమక్షములో STAFF SPORTS ( ఉపాధ్యా 
యులు తదితర ఉద్యోగస్తులు జరిగినవి, వీరు గావిం 
చిన వివిధ (క్రీడలను స్వామివారు తిలకించి వారిని 
ఆశీర్వదించినారు, 


సాంస్కృతిక కార్యక 9మాలలో (ప్రశాంతి 
నిలయం కాంపస్‌ వారి గాన ప్రదర్శన, Staff వారి 
గానకుసుమా౦జలి, బృందావనం కాంపస్‌ వారి గాన 
(ప్రదర్శన మరియు “కరిష్యే వచనం మమో అనే 
నాటకము (పేకకులను అమితంగా ఆకట్టుకున్నాయి, 
(ప్రత్యేకించి ఈ నాటకాన్ని స్వామివారి ఆదేశముతో 
పూర్ణచంద్ర ఆడిటోరియంలో మళ్ళీ ఒకసారి భక్తుల 
ఆనందమునకై (ప్రదర్శించడం జరిగినది. 
ఆటలు, సాంస్కృతిక కార్యకంమాలు జనవరి 
11, 12, 18 తేదీలలో జరిగినవి. ఈ సందర్భమును 
పురస్కరించుకొని 14వ తారీఖున ఇన్‌స్టిట్యూట్‌ ఆడి 
టోరియం నందు విజేతలందరికీ బహుమతులను, 
సర్దిఫి కేట్‌ లనూ బాబావారు స్వయంగా అందజేసినారు. 
విశేష ప్రతిభకు బృందాననం కాంపస్‌కు, శౌర్య, ధైర్యం 
సాహసాలకు (ప్రశాంతినిలయం కాంపస్‌కు, పూర్ణ 
నిమగ్నతకు అనంతపూర్‌ కాంపస్‌కు, చక్కని ఆహ్హాద 
కరమైన నాట్యములకు ప్రైమరీ స్కూల్‌ నకు బాబావారు 
(పత్యేక బహుమతులను, షీల్చులను అందించినారు, 


ఈ సందర్భంగా (శ్రీవారు దివ్యోపన్యాసమును 
అను(గ్రహించినారు. భగవాన్‌ డా॥ సరాఫ్‌గారికి వీరి 
Vc పదవీ విరమణ సందర్భమును పురస్కరించుకొని 
“బంగారు ఉంగరమును సృష్టించి (వేలునకు "పెటి, 

అ లు 
అటుపిమ్మట రెండు హస్తృములకు “బంగారు మురు 
గులు” తొడిగినారు. 


20-1-91 న ఇన్‌ స్టిట్యూట్‌. ఆడిటోరియంలో 
శ్రీ నత్వసాయి. హైయర్‌ సెకండరీ స్కూల్‌ విద్యా 


ర్జులకు బాబావారు ఆటలపోటీలలో గెలుపొందిన విజే 
తలందరికీ స్వయంగా బహుమతులను అందజేసినారు. 
ఈ సందర్భమున స్వామివారు విద్యారులను ఉదేశీంచి 
థి ౧ 
(పసంగించినారు. ఈరీతిగా “ సత్యసాయి కీడోత్స 
వాలు” వె భవోపేతముగా, అతృద్నుతముగా విజయ 


__“ కవికుమార్‌ *” 
ప్రళాంతినిలయం,. 


న్‌ 


రన 


ఆర సేవాపరాయణుల ప్రార్థనల నా 

లించి లాలించి పాలించు స్వామి 

కరుణాంతరంగ గంగా తరంగాలు పొం 
గారు రంగారు బంగారు స్వామి 

హరివిల్లు మో పెట్టి అనురాగలహరి చూ 
"పెట్టి రాపట్టి చేపట్టు స్వామి 

తీయ తీయని భారతీయ సంస్కృతి కటా 
కించి వీక్షించి రక్షించు స్వామి 


జాలిగల స్వామి మేలి వరాల స్వామి 
నిత్య సౌభాగ దాయి (్రీ) సత్యసాయి 
అఘములు దహించి భయము పోకార్చుగాక |! 
అర్చన [గ్రహించి జయము చేకూర్చుగాక [1 


కరుణ (శ్రీ 


52 


దిన్యసందర్శనము 


సంస్థాసనార్ధమ్ము తా జన్మింతు 
ననిన (శ్రీ కృష్ణుడె _ మనదు సాయి 
భూలోక వై కుంథముగ పుట్టపర్తి ని 
బాగుజేసిన పర (దిహ్మ సాయి 
భక్తరక్షణ కళా పారీణుడై నట్టి 
శ్రీ) మహావిష్ణువే - స్వామి సాయి 
దుర్మార్గ తత్స్వా? దునుమ విజృంభించు 
౧ ఇని 
మహితదుర్గాదేవి = మహిని సాయి 


ఆది మధ్యాంత రహితుడై యలరుసట్టి 
సత్యసాయీశు దర్శించు జనుడె జనుడు 
అతని సేవించి ధాతి9లో అలరుడోయి.! 
జన్మ ధన్యంబునగును నిస్సంశ యముగ If 


భలం తిరుపతిరాజు (కవిటం) 
య 


సాధనా 


ఒర 


భారతీయు 


భగవాన్‌ (క్రీ సత్యసాయి బాబావారి వాహినిల 
న్నింటిలోనూ భారతీయపరమార్థవాహిని, సత్యసాయి 
వాహిని అనేవి రెండూ భావగాంఖ్రీర్యంలోను 
భాషాపాటవంలోను, చెప్పే తీరులోను (అభివ § క్రి 
అంటారు ఎంతో విశిష్టమైనవి. అయితే, ఈ రేండిం 
టినీ “ సత్యసాయి వాహిని” “పేరుతోనే ఒక పు 
కముగా (పచురించటముచేత “భారతీయ ఫరమార 
వాహినీ” అనే పుస్తకాన్ని చూడలేదే అనేవారున్నారు. 
ఈ రెండు వాహినులను ఒకే పేరుతో * సత్యసాయి 
వాహిని *గా (ప్రచురించారు. ఇందులో మనకు ఒక 
సూచన కనబడుతుంది. యుగ యుగాలుగా వస్తున్న 
భార తీయపరమార్గవాహినియే ఈనాటి సత్యసాయి 
|ప్రబోధవాహిని యొక్క మూలతత్త్వము. నాటి 
నుంచి వస్తున్న సనాతన పరమార్గత త్త్వమే నేటి అధు 
నాతసమైన సత్యసాయి (పబోధవాహిని. భారతీయ 
జీవనంలోని అనంతమైన ఆత్మను, ఆత్మస్వరూపాన్ని 
ఆవిష్కరించారు. భారతీయవరమార్గవాహినిలో, ఈ 
వాహినిలో విజ్ఞాన సర స్వతి వీణమీటులు వినిపిస్తాయి. 


మన సాధక వృ త్రీలో ఈ దిగువ అంశాలు 
భారతీయ పరమార్థ వాహినిలో లభించే అణీముత్యాలు, 
మన దుస్థితికి మనమే కారణం 


భగవాన్‌ బాబావారి (పబోధలలో అత్యంత 
(ప్రధాన మైన ది “ఎవరినివారు ఉద్ధరించుకోవటమే”, 


ఖ్‌ 


పథంల 


స్య 
ఆఅ 


53 


డా 


మన దుస్థితికి మన మంచిస్టితికి మనము చేసుకొన్న 
గతకర్మలే మూలకారణం. కానీ, మన దుస్థితికి (గహోలు 
కారణమనీ, లేదా మరివ్యరో కారణమనీ ఎంచటము 
అజ్ఞానం, మనకు సంకల్ప శక్తి అనేదానిని భగవం 
తుడు ఇచ్చాడు, దీనిని “ఇచ్చా అనికూడా అన్నారు, 
స్వ = ఇచ్చ. (స్వేచ్చ, అదే “మానవ చ్చి 
మాన వేచ్చద్వారా మానవుడు సాధింపజాలనిది లేద నేది 
బాబావారు చె'ప్పే సిద్ధాంతం, ఇదే పురుష (ప్రయత్నం 
(పొరుషం)గా భగవద్గీతలో వివరింపదిడినది, ఈ పొరు 
షం భగవదంశమే అంటుంది గీత, మాన వేచ్ళ సర్వ 
స్థితిగతులకు అతీతం, అత్యంత బలిష్టం, మహత్తరం, 
అనంతం అయిన మాన వేచ్చ మానవ స్వాతం త్యానికీ, 
కర్మ సూ తానికికూడా ఫలం అన్నారు ఈ వాహినీలో, 
వ్యక్తిగతంగా, సామాజికంగాను ఒక ఉజ్వల భవి 
తవ్యం నిర్మించుకోవటంలో ఈ సందేశం మనల్ని 
వ పరుస్తుంది, ఈ సొధనలో మనకు 
భగవానుడే అండగా, జంటగా ఉండగా ఇంక నున 
కేమి తక్కువ? దీనిని గుర్తించి మన సంకల్పము 
అను ఉన్నత మైన ఆశయాలవైపు మళ్ళించటమే మనం 
చేయవలసిన సాధన, ' భారతగీతోపాసన * శీర్షికలో 
శ మాన వేచ్చ యొక్క మహత్తును . భగవాన్‌ బొబొ 
వారు ఎంతగానో విశదీకరించారు. 


ఎం 


పుస్త కములు ఎందుకు చదవాలి 9 


పుస్తకములను చదవటంద్వారా మనలో తెలివి 
కేటలు పెరగటం (పధానంకాదు. తెలియని విషయాలు 
తెలుసుకోవటంకాదు. మనలో (కొత్త (కొత్త భావాలు 
కలిగి, అవి మన ఆలోచనలను (ప్రభావితంచేసి, చివ 
రకు ఆయా భావాలు మన నిత్య ఆచరణలో _పతిబిం 
బించడానీకి మనం పు స్త ము లు చదవాలి అంటారు 
భగవాన్‌ బాబావారు భారతీయపరమార్ద వాహినిలో. 
భావం ఎట్టిదో (బ్రతుకు, ప్రపంచం, సృష్టి అట్టివే. 
దైవం, (పకృతి, సృష్టి, జీవుడు, కర్మ, బంధం, 
మోక్షం, ఆత్మ, పరమాత్మ, జననం, మరణం౦___అనే 
విషయాలను గురించి మనకుగల భావా లేమిటి? ఎందుకు 
సంకీర్త నలుచేయటం? ఎందుకు దైవారాధన? ఎందుకు 
సేవ చేయటం?.___ మొదలై న అంశాలపైన, ఇంకా 
మన నిత్య జీవిత విధానంపై న మనకుగల భావాలు 
ఏమిటో పరిశీలించుకొనాలి. ఈ భావాలే మన సాధనకు 
బలం చేకూర్చుతాయి. ఆందుకే పుస్తకములు చదవాలి. 
స్వామి ఎన్నెన్నో (ప్రబోధాలు అను గహిస్తున్నారు, 
అవన్నీ పుస్తక రూపములోకి వస్తున్నాయి. సేవచేసే 
వారికి పుస్తకములు చదివే తీరిక ఎక్కడ ఉంటుందండీ 
అని సాయి సేవకులు ఎవ రైనా అనుకుంటారా? 
ఆలాఅనుకోరు. అందుకే మన అధ్యయన మండలులు 
ఏర్పడ్డాయి. భావాలు మన అనుభూతులు కావాలి, 
అందాకా చదవాలి, 


స్టితిశీలంకాదు __ గతిశీలం 


. భారతీయపరమార్థ వాహినిలో భగవాన్‌ బాబా 
వారు 7వ (వటోధంలో ఒక ముఖ్యమైన అంశాన్ని 
(పస్తావించారుు “ఎంతో కాలం నుండి భారతదేశంలో 
ఆస్తిక ధర్మము స్టితిశీలమై ఉన్నది, దానిని ఇప్పుడు 
గతిశీలము చేయవలెను” అన్నారు భగవాన్‌. తాము 
అవతరించినది కూడ మన ఆస్తిక ధర్మాన్ని “గతిశీఅం 
చేయడానికే” అన్నారు, స్థితిశీలం అంసే కదలకుండా 
Staticm ఉండటము, గతిశీలం అంశే కదలని 


.54 


డోసిని కదిలేటట్టు చేయటం Dynamicగా ఉండటం. 
సృబ్దతకాదు కావలసినది చైతన్యం, ఈనాడు (పపంచ 
వ్యాప్తంగా ఆధ్యాత్మిక ఉద్యమము విస్తరిస్తోంది, 
ఈ ఉద్యమంలో గొప్ప గొప్ప రాజభవనముల నుండి 
నిరుపేదల కుటీరములు కూడా తమ తమ పాత్రలను 
వహించాలి అన్నారు భగవాన్‌ బాబావారు, ఈ వరిణా 
మంలో మనలోని (పతిఒక్కర౦కూడా మన పాత్రను 
సముచితంగా నిర్వహించాలి. ఈ నిర్వాహణ కొరకు 


మనం సొధకులం కావాలి. 


మీరు మీరుగానే జీవించాలి 


ఇదికూడా వ్యకి,గతసాధనలోని ఒక ప్రధానమైన 
అంశము, 7వ (పబోధంలో ఈ సందేశం వివరింప 
బడింది, “మీరు మీరుగానే జీవించాలి, ఇతరులుగా 
మారరాదు. మీ స్వభావము నుండి మిమ్మెవ్వరునూ 
తొలగించకుండునట్లు చూదుకోవ లెను * అన్నారు 
భగవాన్‌, మీరు మీరుగానే ఉండవలెను, అంశే ఒక 
ఆజ్ఞాని ఆజ్ఞానిగా నే (బతకాలని అర్థంకాదు, ఇంతో 
అంతో విజ్ఞానం కలిగిన సాధకులు, బుద్ధిమంతులు, 
జ్ఞానులు తమకుగల విజ్ఞానాన్ని ఇతరుల (ప్రభావంచేత 
కోల్పోరాదనే అంశాన్ని బాబావారు చక్కగా వివరిం 
చారు, ఒకసారి దివ్యజీనవన మాధుర్యాన్ని రుచి చూచి 
కూడా భౌతిక పరిణామాన్నిచూచి | భమించి ఆధ్యాత్మిక 
విలువలు పోగొట్టుకొ నే వారుంటారు. వారిని ఉద్దేశించి 
భగవాన్‌ ఈ మాటలన్నారు, ఆలాంటివారే నిజముగా 
దురదృష్టవంతులు, “ మిమ్మెవ్వరునూ మీ స్వభావము 
నుండి తొలగించకుండునట్లు చూచుకో వలెను”? అన్నారు 
బాబా, మన స్వభావం ఏమిటి? ఆధ్యాత్మికం. ఆధార్థి 
త్మిక మార్గం అంటూ ఒకటి లేదు. సమస సృము నూ 
ఆధ్యాత్మికం చేయాలి అన్నారు బాబా, అటువంటి సిర 
మైన మన దృక్పథాన్ని ఎవ్వరూ (భ్రమింప జేయలేరనే 
స్థితికి దృఢపడాలి మనము. దీన్ని క దృఢభూమిక న 


అంటారు, * అచ్యుత ” స్ధితి కూడా ఇదే. మనం ఈ 


స్థితిని పొందగలిగినప్పుడే లోకం కూడా మనల్నిచూచి 
మన మార్గమును అవలంభించుతుంది. ఏ గాలి కొడితే 
ఆ గాలికి కొట్టుకొనిపోయేరీతి కారాదు మనసాధన, 


విశ్వాసానికి మరొక నిర్వచనం 


పరిస్థితుల (పభావంచేత కొన్ని బలహీనతలు, 
కొన్ని దుర్ళుద్దులు, కొన్ని అవలక్షణాలు (పతి మనిషి 
లోను ఉండవచ్చును. కానీ, ఈ లక్షణాలు మనిషి 
యొక్క యథార్థమైన లక్షణాలుకావు. ఇవన్నీ తొలగి 
పోతే యథార్థ లక్షణం మనిషిలోగల దివ్యత్వమే, 
కనుక నేను పాపినికాను _ నేను దివా త్మ స్వరూపుణ్ణి, 
నేను బలహీనుణ్ణికాను జ అజేయమైన ఆత్మ శక్తిని, 
నేను దుఃథాన్నీ, బాధలను అనుభవించే అల్పుడను 
కాను ఆనందన్వరూపుణ్ణి ఈ రీతిగా మన యొక్క 
యధథార్థతత్సాాన్ని మనం అనుక్షణం గుర్తు చేసుకో వాలి, 
ఈ నిజతత్త్య౦లో విశ్వాసము కలిగి ఉండటమే 
ఆత్మవిశ్వాసం, ఇది కలిగి ఉన్నప్పుడే మనకు విజ 
యము, పురోభివృద్ధి, ఉన్నతి అన్నారు భగవాన్‌ బాబా, 
నేటి మన పతనానికి కూడా కారణం ఇలాంటి విశ్వా 
సము లేకపోవటమే. ఆత్మవిశ్వాస మే దై వవిశ్వాసం, 
ఇదే భారతీయ సర మార్థత త్వ ౦ అన్నారు భగవాన్‌ 
బాణా 6వ (ప్రబోధంలో, ఈ యథార్థ తత్త్వాన్ని గుర్తుం 
చుకోవట మే నిజమైన “మననం౦ి అన్నారు బాబావారు. 
ఈ రీతిగా మననం ద్వారానే ఆత్మవిశ్వాసము మనలో 
దృఢపడుతుంది. మననం అనేదానిని ఏవోళా స్ర్రవచనాలు 
వినటం, వినిన దానిని “మననం” చేయటము వరకే 
మనం పరిమితం చేస్తున్నాము. మన నిజత త్త మును 
ఎల్లప్పుడూ గుర్తుంచుకోవటం కూడా మననమే, 


క్షతం సిద్ధంగా ఉండాలి 

ఒక పంటను పండించాలంటయే నేలను బాగా 
దున్నాలి, సొగుచేయాలి. అలాగే ఆధ్యాత్మిక మైనపంట 
పండాలంటే మన శరీరమనే క్షేత్రాన్ని సిద్దంచేసుకొని 


55 


ఉంచాలి, క్షేత కేత్రజ్ఞి విభాగ యోగంలో భగవద్గీతలో 
ఈ శరీరం క్షేతం ఎలొ అయిందో వివరించబడినది. 
క్షేత్రం పిద్ధం కాగానే బీజాలు కూడా అప్పుడే (పాప 
స్తాయని భగవాన్‌ బొబొవారు ఈ వాహినిలో వివరి 
సారు, శిష్యునిలో ఆధ్యాత్మికమైన సంపిద్ధత ఏ క్షణ 
ములో కలుగుతుందో, ఆ క్షణంలోనే సద్గురువు కూడా 
శిష్యుని ఎదుట అవతరిసాడు. ఎంతటిగొప్ప గురువు 
దొరికినా శిష్యునిలో ఈ రీతిగా సంపిద్ధత లేకపోతే నష్ట 
పోయేది గురువుకాదు గదా. ఈనాడు సకల మానవాళి 
కొరకు భగవంతుడే _పబోధావతార స్వరూపుడైన 
(శ్రీ సత్యసాయిగా అవతరించాడు. మానవ రూపోపాధి 
లోని ఈ విశ్వగురువు తన యొక్క కీిగంటి చూపు 
చేతనే అధమాధముని సైతము జ్ఞానపిద్ధునిగా పరి 
వర్తి ంచగల సమర్థుడు, భార తీయపర మార్గనా హని 
యథార్థ ద్రష్ట, (స్రష్ట ఈ విశ్వగురువే. అటువంటి 
భగవాన్‌ ఎదుటజీవిస్తూ మనము ఆధ్యాత్మిక తేజస్సును 
పొందుతున్నాము. ఈ (పయోజనము పొందకపోతే 
మనవంటి దుర దృష్టవ ౦ తులు ఉండరు. ఇటువంటి 
విశ్వగురువు అద్వితీయ పాత భారతీయ పరమార్హ 
వాహిని ముగింపు (పబోధంలో భగవాన్‌ బాబావారిచేత 
అభివరింపబడినది. 


భారతీయ పరమార్థ వాణీ 


నాడు ఘాషింసబడినది నేడు ఉద్దోషింపదిడు 
చున్నది, నాడు ధ్వనించినది నేడు సఏతిధ్వనింపబడు 
చున్నది, అదే అమరవాణి, అదే వేదవాణి, అదే 
సనాతనవాణి, అదే ఈనాటి సాొయివాణి. 


ఈ సాయివాణి విన్నవారు ధన్యులు, విని ఆచ 
రించుచున్న సాధకులు మరింత ధన్యులు. సాధనలో 
సఫలత చెందుచున్నవారు ధన్యతములు, ఏమిటీ పర 
మార్గ వాణి? ఏమిటీ సాయివాణి ?___ 


భారంతీ 
కిని, అంధకారమునకును ఆవలినుండు పృరాణప్పరుషుని 
( పరమాత్ముని ) భారతీయ మహాబుషులు కనుగొని 
ఈ విధముగా జవాబు చెప్పారు, మానవ జీవులారా! 
సోదరులారా ! మీ మరణ పరంపరల నుండి విముక్తు 
లగుటకు అతనిని తెలుసుకొనుట ఒక్కటే మార్గము, 
నిత్యానందమునకు ఉత్సరాధికారులై న మీరు పాపుల 
మని తలచకుడు. మీరు ఈశ్వర పితిభింబిములు, 
అన్యయానందముకు పాల్గొను పావనులు, పరిపూర్ణులు, 
భూమిపై విహరించే దేవతలు. అట్టీ మిమ్ము పాపులని 
పిలుచుట కంటే వేరోక పాపమున్నదా? పాపులమని 
అంగికరించుట అపితిష్ట, లే. లెండు ! మీరుగొల్లైల 


“ అమృత వతులారా ! వినండి... 





కసుత్రాడ మతము వ్వ్‌ భా9ంతిని వదలిన ఆత్మలు. 
ఆద్యంత రహితులగు అమృత బిందువులు. భౌతిక 
పదార్థము మీ దాసి కానీ మీరు దానికి దాసులుకారు, 
ఇవి బుషుల వాక్యములు *. 

భారతీయపరమార్థ వాహిని ఈ రీతిగా 
భగవాన్‌ బాబావారిచేత అన్ను గహింపబిడిన పారమార్ధిక 
విజ్ఞానసారం. సాధకులమైన మనము ఈ సారాన్ని 
స్యయంగా పొందటం జన్మ జన్మాంతర సుకృత తపః 
ఫలం, అదే మహాభాగ్యం, అదే జన్మచరితార్గం. 


పాతూరి (ప్రసన్నం 
సికిందాబాద్‌ , 


శ్రీ సత్యసాయి గురుకులం, రాజమండి) ___ 588 101 
199192 విద్యా సం[1ములో (ప వేళములు 


మా వసతి పాఠశాలలో తమ బాలురను చేర్చించగోరు తల్లిదండ్రులు... కరస్పాండెంటు, శ్రీ సత్య 
సొయి గురుకులం, రాజమం డీ = 588 101 చిరునామాకు 21.3-199] తేదీలోగా రూ॥ 15|—లు 
మానియార్డ్ణరు ద్వారాగాని, డిమాండు డాష్ట్ర ద్వారాగాని పంపి దరఖాస్తు ఫారం, (పొ'స్పెక్టస్‌ పొందవచ్చును, 


ఈ (కింద చూపబడినట్లుగా బాలురకు మాత్రమే ప్రవేశము కలదు, 
2వ తరగతి నుండి 8వ తరగతి వరకు తరగతికి 
ర్‌ మంది బాలురకు (ప్రవేశము కలదు. 


ఇంగ్లీమ మీడియమ్‌ 1వ తరగతికి 86 మంది, 


తెలుగు మీడియమ్‌ : 


1వ తరగతికి 86 మంది, 2వ తరగతికి 80 మంది, 8వ తరగతికి -15 మంది, 4వ 
తరగతి నుండి 6వ తరగతి వరకు తరగతికి 5 మంది, 


న తరగతికి 6మంది, 


8వ తరగతికి 15 మంది బాలురకు (ప్రవేశము కలదు, 


56 


కరస్సా ౦డెంటు. 


